


అనువాదం 
శ్రీ దోనెపూడి వెంకయ్య 


నవయుగ భారతి ప్రచురణలు 
హై ద్రాబాద్‌ 


సాహసమే జీవితం 


వైకుంఠ ఏకాదశి 
'యువనామ సం. పుష్యమాసం 
1 జనవరి 1996 


(పచురణ i 

నవయుగ భారతి (ప్రచురణలు 
3-4-705 /4, నారాయణగూడా 
హైద్రాబాద్‌ - 500 029 


లేసర్‌ టైప్‌ సెట్టింగ్‌ : 
జాగృతి గ్రాఫిక్స్‌ 
నారాయణగూడా - హైద్రాబాద్‌ 


ము(ద్రణ : 

భారతి ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
1-8-74/2, చిక్కడపల్లి 
హైద్రాబాద్‌ - 500 020 


(ప్రతులకు : 
సాహిత్యనికేతన్‌ 
3-4-852, బరకత్‌ పురా 
హైద్రాబాద్‌ - 500 027 
సాహిత్య నికేతన్‌ 
ఏలూరు రోడ్‌ 
విజయవాడ - $20 002 


వెలు 12/- 


yD 


డ్‌ J (పేరణ బీపొలు డ్‌ క 


యగుని 


(పపంచ కథా సాహిత్యంలో “పంచతంత్రం”, “హితోపదేశం” విశిష్టమైన 
స్థానాన్ని సంపాదించుకున్నాయి. అలాగే “ఈస్ట్‌ ఫేబుల్స్‌” గా వీలువబడే ఈనఫ్‌ 
కథ లకూ పాఠకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలా (ప్రాచీన కథల 
మోూదిరి ఆధునిక కాలానుగుణమైన ఎన్నో కథలను, వువోపురుషుల 
బీవితాలనుండి, చరిత్ర నుండ స్తీ(కరించి చిన్న వీల్రలకు చెప్తే వారిపై చక్కని 
(వభావముంటుందనటంలో సందేహంలేదు. 


(శీ/దీనానాథ్‌ బ(లతా చాలా కొలంగా విద్యారంగంలో ఆగణీయమైన క్షోష 
చెస్తున్న వ్యక్తే. తమ అపార అనుభివాన్ని పురస్మ రించుకుని,. మారుతున్న 
సామాజిక పరిస్టీతులను దృష్టిలో ఉంచుకొని, బాల బాలికలకు స్ఫూర్తిని 
అందిస్తూ, నైతిక విలువలను బోధించే విధంగా (శ్రీ/దీనానాథ్‌ బత్రా కొన్ని చిన్న 
కథలను సంకలనం చేశారు. వాటిని నాలుగు సంవుటాలుగా హిందీలో 
(ప్రచురించారు. ఆ సంపుటాలకు మూననీయ్‌ (శ్రీ కసి. సుదర్శన్‌ 
'ముందుమాటు'ను ప్రాసి ఇచ్చారు. 

తెలుగులో ఆ కథా సంపుటాలు ్రచురిస్తే బాగుంటుందని పలువురు 
సూచించారు. ఆ సూచన మేరకు తెలుగులోకి అనువదించమని కోరగానే 
అనువదించి ఇచ్చిన (శ్రీ/దోనేవూడి వెంకయ్యకు, మూల గ్రంథసంకలనకర శీ) 
దీనానాథ్‌బత్రాకు, ప్రకాళకులు సురుచి ద్రకాళన్‌ కొత్తడ్లిల్లీ వారికీ మా కృతజతా 
ప్రూర్ణ్గక నమస్కారములు. 

ముక్కోటి ఏకాదశి ల 
పుష్యమాసం. యువనామ సం. 

1 జనవరి 1996 





లే (వరణ దీపాలు ట్రే 
శాముడాటతనాలు దాహ TTT TT నంటు లతా 
ముందుమాట 


శిశులకు బాలురకు మనస్సు భావ(ప్రధానంగా . ఉంటుంది. 
సంస్కారాలను (గ్రహించేదిగా ఉంటుంది. ఇది (ప్రపంచమంతటా 
అంగీకరింపబడిన విషయం. శిశువులకుగాని బాలురకుగాని మూడేండ్లనుండి 
పదునాలుగేండ్డ ప్రాయం లోపల ఏయే విషయాలు మనస్సులో చోటు 
చేసుకుంటాయో, అవే ఆయా వ్యక్తుల స్వభావాన్ని తీర్చిదిద్దటానికి 
పునాదిరాళ్ళు అవుతాయి. ఇందువల్లనే అన్ని కాలాలలో, అన్ని దేశాలలో 
సౌశీల్యం నిర్మాణ ప్రక్రియకు అత్యంత శ్రద్ద వహించబడుతుంది. 
స్వభావాన్ని తీర్చిదిద్దే ప్రక్రియలో కథాసాహిత్యొనికి అన్నింటికంటె 
ఎక్కువ ప్రాముఖ్యం ఉంది. చదువను (వాయనురాని సంచార జాతులలో 
జనజాతులలో సైతం కథలు, గాథల ద్వారానే భావితరాలకు అవసరమైన 
విధులు, విలువలు తెలుస్తాయి. “పంచతంత్రం” , “హితోపదేశం' గురించి 
అందరికీ తెలుసు. మూర్భులైన రాకుమారులను నీతివంతులుగా వ్యవహార 
కుశలురుగా తీర్శిదిద్దేందుకు అవి రచింప బడ్డాయి. ఆనాటి నుండి 
ఈనాటివరకు ఈ కథలు (ప్రపంచంలో సార్వకా లీనమైన సాహిత్యంలో భాగంగా 
ఉండి, వ్యక్తి నిర్మాణ ప్రక్రియలో ప్రధానమైన భూమిక నిర్వహిస్తూ వచ్చాయి. 
వీనితో బాటుగా రామాయణం, మహాభారతం, అష్టాదశ పురాణాలు, జాతక 
కథలు, భేతాళ పంచవింశతి, ముప్పది రెండు సాలభంజికలు, కథాసరిత్సాగరం 
మొదలుగాగల అపారమైన కథాసాహిత్యం మనకున్నది. (ప్రపంచంలో మిగిలిన 
దేశాలలో కూడా 'ఈసఫ్‌ కథలు, “అరేబియన్‌ నైట్స్‌ ఇత్యాది సాహిత్యం 
వెలువడింది. ఇవే కాకుండా చారిత్రక సంఘటునలు కూడా వేలాదిగా ఉన్నాయి. 
వీని ద్వారా పౌరుషం, పరాక్రమం, దయ,క్షమ, కరుణ మొదలగు ఉత్కృష్ట 
మానవ జీవన మూల్యాలు వెల్లడి అయినాయి. ఇంతేకాదు, జీవితంలో మనకు 
మార్గదర్శనం చేయజాలిన ఘట్టాలను మనం దైనందిన జీవితంలో కూడా 
చుట్టు ప్రక్కల ఎన్నింటినో ఈనాడూ చూస్తుంటాము. మహాపురుషులు తమ 





4 





స్వీయ దృష్టాంతం ద్వారాను, తమ |ప్రబోధాలలో ఉదహరించే దృష్టాంతాల 
ద్వారా కూడా కథాసాహిత్యం ఎంతగానో పరిపుష్టమైంది. కావలసింది ఒకటే. 
విశాలమైన ఈ కథాసాగరంలో మున్కలువేసి మనకు కావలసిన రత్నాల్గు వెతకి 
వెలికి తీయవలసి ఉంది. ఈ పని సులభంకాదు. బాలుర హృదయాలపై చెరగని 
ముద్ర వేయగల వ్యక్తి మాత్రమే ఇట్టి కార్యంలో కృతకృత్యుడు కాగలడు. 
(శ్రీదీనానాథబత్రా తన జీవితం యావత్తు బాలురను సంస్కారవంతులుగా 
చేయటంలోనే గడిపిన వ్యక్తి. కురుక్షేత్రంలోని గీతా విద్యాలయాన్ని 
ప్రాంతంలోని అత్యుత్తమ విద్యాలయంగాను దేశంలోని ఉత్తమ విద్యాలయాలలో 
ఒకటిగాను రూపొందించిన వ్యక్తి. ప్రస్తుతం దేశంలో నిర్వహించబడుతున్న 
దాదాపు ఆరువేల శిశు, బాల మందిరాలకు మార్గదర్శనం చేస్తున్న వ్యక్తి. 
సుద్నీర్ణమైన తమ అనుభవం ఆధారంగా వారు ఈ కథా సంపుటాలను సంకలనం 
చేశారు. బాలురలో అవి తప్పక చక్కని సంస్కారాలను కలిగిస్తాయి. 


ఈనాడు ఎటు చూసినా నైతిక విలువలు దిగజారిపోయాయి. 
హింసా వ్రవృత్తి, లంచగొండితనం, కాముకత్వం, స్వార్థం సర్వత్ర 
తాండవిస్తున్నాయి. ఇట్టి పరిస్థితిలో నైతిక శిక్షణ అనివార్యమయిన విషయం. 
దీనిలో మరో అభిప్రాయానికి తావులేదు. గట్టి కృషి చేయటం ఒక్కటే 
అవసరం. భాఎతరం పట్ట తమకుగల బాధ్యతను గుర్తెరిగి అధ్యాపకులు తమ 
సదాచరణ ద్వారా చక్కని ఉదాహరణలుగా నిలిచేందుకు ముందంజవేసిన నాడు 
మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అట్టి అధ్యాపకులకు ఈ కథల సంపుటి 


సహాయకారిగా ఉంటుందని నౌ విశ్వాసం. 
భాద్రపద కృ.5,2051 వి.సం. (కుప్‌.సి. సుదర్శన్‌) 
26 ఆగష్టు, 1994. సహ సర్‌ కార్యవాహ 


రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ 





అలా diy 
=i: షః 
Sy మ 


(వరణ టీపాలు 


ఉవెద్దాతం 

అత్యంత విశాలమైన సమష్టి తత్త్వ పరిధిలో ఎన్నో అంశాలున్నాయి. వ్యక్తి, 
కుటుంబము, గ్రామము, సమాజము, రాష్ట్రము, విశ్వము, ఈ సృష్టిలోని 
సమస్త చరాచరముల నుండి పరమేశ్వరుని వరకు గల సమస్తమూ వీనిలో కలిస 
ఉన్నాయి. ఇందులో వ్యక్తి లఘుతమ తత్త్వం. సప్తపదీనమైన ఈ యాత్ర 
మానవుణ్ణి సంపూర్ణ మానవునిగా చేస్తుంది. “నర కరనీ కరే తో నర నారాయణ 
హోజాయ్‌' (స్వధర్మాచరణం ద్వారా నరుడు నారాయణుడౌతాడు) అనేది 
ఈ దేశానికి గల ధ్యేయ వాక్యం. 





నరుడు నారాయణుడు కాగలడా? లేక ఇది ఒక వ్యర్ధమైన 
ఊహమా(త్రమెనా? భారతీయ బుషులు, మనీషులు, కర్మయోగులు, 
మేధావులు, తత్త్వజ్ఞాలు మానవ జీవితమనే ప్రయోగశాలలో ప్రయోగాలు చేసి 
ఈ ప్రశ్నకు సమాధానం కనుగొన్నారు. మనకు సుస్పష్టమైన సిద్దాంతాలను 
అందించారు. ఈ సిద్దాంతాలు, నియమాలు, సద్గుణాలు ఆధారంగా 
వ్యవహరించినట్టయితే : మనం జీవితంలో సుఖపడటమే కాదు, ఈ 
లోకమంతటినీ కూడా సుఖమయం చేయగల్లుతాముని వారు ప్రకటించారు. 
ఈ జీవన మూల్యాలను ఏర్పరచేందుకు వారు ఘోర తపస్సు కావించారు. 
జ్ఞానాన్ని సంపాదించారు, తదనుగుణంగా జీవించారు. ఈ జీవన మూల్యాలే 
మన దేశ సంస్కృతీ సారం. అవి మన దేశానికి ఆత్మ 


భరతవర్షం అంటే కేవలం ఒక భూఖండం కాదు. మనకు సరిహద్దులుగా 
ఉన్న పర్వతాలు, నదులు, సముద్రం, భూమి, అరణ్యాలు - ఇవే భారతదేశం 
కాదు. ఈభూమిపై నివసిస్తూ ఈ ఉత్కృష్ట సంస్కృతికి వారసులై, మానవ 
జీవన మూల్యాలకు సంరక్షకులై భారత్‌ నా తల్లి, నేను ఈమెకు ఫుత్రుడను,” 
- అనే వారి యొక్క సమాజమే భారత్‌; విశ్వకళ్యాణ కామనతో ఇతరుల 





6 





(శ్రేయస్సుకై సర్వస్వార్భణ కావించే మహాత్ములే భారత్‌, ఆత్మతత్త్సం యొక్క 
నిగూఢ రహస్యాన్ని బోధించే బుషి పుంగవులదైన ఈ దేశం భారత్‌. శిశువులకు 
ఉళే. ఊయల, యువకులకు ఉద్యానవనం, వృద్దులకు వారాణాసి, 
మానవత్వానికి రక్షణ కేంద్రం, పుణ్యభూమి, ధర్మ భూమి, కర్మభూమి, 
దుష్టుల నుండి కాపాడుకోవలసిన భూమి ఈ భారత్‌. కేంట్రిడ్డి 
విశ్వవిద్యాలయంలో మాక్సుముల్లర్‌ ఈ భూమిని గురించే ఇలా చెప్పారు 
“మానవ హృదయంలోని సర్వోత్మృష్టగుణాలు ఏ దేశంలో వికసించాయి? 
జీవితంలోని గడ్డు సమస్యలను గురించి ఎక్కడ లోతుగా తరచి చూశారు? 
స్టేటో, కాంట్‌ మొదలయిన తత్త్వవేత్తలను గురించి అధ్యయనం చేసేవారు 
కూడా గమనించతగ్గ సమాధానాలు ఎక్కడ ఇవ్వబడ్డాయి? ఇలా ఒక వేళ నన్ను 
ఎవరైనా అడిగితే నేను భారత్‌వైపు (వ్రేలు పెట్టి చూపిస్తాను! 

వ్యక్తి యొక్క వికాసం కోసం సోపాన (క్రమంగా ఇక్కడి తత్త్వజ్ఞులు 
పంచకోశములను కనుగొన్నారు. అవి శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ది, 
ఆత్మ. ఐదు అంగములనుండి మూలాధారములళైన ఐదు మూల్యములు 
జనించాయి అవి - శక్తి, సంతులనము, సద్విచారము, సత్యాన్వేషణము, సేవ. 


అహం నుండి వయం దాకా సలిపే యా(త్రను సఫలీకృతమొనర్భేందుకు 
జీవితంలో సద్గుణ సంపదను ఆర్టించుకోవాలి. తదనుగుణంగా జీవించాలి. ఇది 
అత్యంతావళ్యకం. జ్ఞానము, ఇచ్చ, (క్రియ - ఈ (త్రివేణీ సంగమం ఆధారంగానే 
మనిషి ఉన్నతిని పొందేందుకు యోగ్యుడవుతాడు. 


జీవన మూల్యాలను సమన్వయ పూర్వకంగా సేకరించి, అవి ఆధారంగా 
ఆయాఘట్టాలను గ్రహించి సంకలనం చేయబడ్డది. “ప్రేరణ దీపాలు! 
(ప్రేరణాదాయకమైన సంఘటనలతో కూడిన గ్రంథం. (ప్రస్తుత కాలంలో పెద్ద 
పెద్ద గ్రంథాలను , పుస్తకాలను , జీవిత చరిత్రలను చదివేందుకు, వాటిని మననం 





7 





చేసుకొనేందుకు సమయం దొరకటంలేదు. ఈ గ్రంథంలోని ఘట్టాలు 
చూడటానికి చిన్నవే. కాని ఇవి హృదయాలపై చెరగని ముద్ర వేస్తాయి. “పిట్ట 
కొంచెము కూత ఘనము" అని చెప్పవచ్చు. 


ఈ (గ్రంథ రచనలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేకుల సహాయ 

సహకారములు సమకూరాయి. వారందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. 

' ప్రేరణ దీపాలు’? సంకలనంలో అనేక ధర్మ (గ్రంథాలనుండి, పుస్తకాలనుండి, 

ఉపన్యాసాలనుండి, బోధల నుండి, పత్రికల నుండి విషయం సేకరింపబడింది. 

వారి పేర్లన్నీ జాబితా వ్రాయటం మొదలుపెడితే అది చాలా పెద్దదవుతుంది, 

అంతులేకుండా ఇంకా సాగిపోతూనే ఉంటుంది. వారందరికీ కృతజ్ఞతలు 
సమర్చంచుకుంటున్నాను. 


పంచవటిలో ఉండగా.సీత లక్ష్మణుని అడిగింది, “శ్రీరాముని చరణాలు, 
నా చరణాలలో ఎవరి చరణాలు అందంగా ఉంచాయి?” లక్ష్మణుడు చెప్పాడు 
“తల్లీ, మీ ఇరువురి అందం ఈ చరణాలలో లేదు, మీ ఆచరణలో ఉంది,” అని 
చెప్పాడు. వాస్తవానికి వ్యక్తి తన ఆచరణ కారణంగానే విద్వాంసుడౌతాడు. 
మహాత్ముడౌ తాడు. 

(ప్రేరణ దీపాలు' అనే ఈ గ్రంథంలోని వ్యక్తులు జీవన పథంలో తమ 
అడుగుజాడలు మిగిల్సి పోయిన మహాపురుషులు. వారి అడుగుజాడలను బట్ట 
మనం మన మార్గాన్ని అన్వేషించుకొని ఆ మార్గంలో ముందుకు సాగ గల్లితే ఈ 
గ్రంథరచనకై చేసిన ప్రయత్నం సఫలీకృతమౌతుంది. 

ఇతి శుభం 
సంస్కృతి భవన్‌ - దీనానాథ్‌ బత్రా 
గీతా విద్యా లయ పరిసర్‌ 
కురుక్షేత్ర 





యష్‌ [వరణ బీపాలు కక 
పరోపకారి అయిన బాలుడు 


ఒకసారి సముద్రంలో భయంకరమైన తుఫాను వచ్చింది. ఒడ్డుకు 
సమీపంలో ఒక ఓడ మునిగిపోతోంది. ప్రయాణీకులను రక్షించాలంచే తీరం 
నుండి ఏదైనా నావ వెంటనే అక్కడకు చేరాలి. నావను నడిపే వ్యక్తి కావాలి. 
అంతటి తుఫానులో ప్రాణాలకు ముప్పు ఎవరు తెచ్చుకుంటారు? తీరంలో ఒక 
బాలుడు నిల్బుని ఉన్నాడు. ఈ స్థితిని గమనించగానే అతనికి దయ కలిగింది. 
ఆతను నావను సము(ద్రంలోనికి తీసుకొని వెళ్లడానికి సిద్దపడ్డాడు. అందుకు తల్లి 
అనుమతి కోరాడు. 





పిల్లవాని మాట విన్న తల్లికి పుత్రవ్యామోహం అడ్డువచ్చింది. ఆ బాలుని 
తండ్రి ఆరునెలలకు పూర్వమే సము(ద్రయాకత్రకై వెళ్ళాడు. ఇంతవరకు రాలేదు, 
అతను చనిపోయి ఉంటాడని అంతా అనుకున్నారు. ఈ బాలుడు మినహా ఆ 
తల్లికి వేరే ఆధారం ఎవ్వరూ లేరు. వీనికి ఏమైనా అయితే తనకున్న ఆ ఒక్క 
ఆధారమూ పోతుంది. ఈ ఆలోచనలలో మునిగివున్న ఆ (స్త్రీ దృష్టి ఓడ వైపు 
మళ్లింది. అందులో ప్రయాణీకులు అత్యంత ఆతురతతో నావ కొరకు 
ఎదురుచూస్తున్నారు. ఓడలోకి నీరు (ప్రవేశిస్తుంది. 


ఆమె ఇలా అనుకుంది. వీరందరూ తమ తమ ఇండ్లకు దూరంగా ఉండి 
వుండవచ్చు. ఈ ఓడ మునిగిపోతే వీరి బంధువులంతా దుఃఖిస్తారు. ఒక వేళ 
నేనాక్కదాన్ని అయిపోతే ఏదో విధంగా (బ్రతుకు వెళ్లదీస్తాను. ఇలా అనుకొని 
ఆమె తన కుమారునితో, “నాన్నా! వెళ్ళు, భగవంతుడు నిన్ను రక్షిస్తాడు,” అని 
చెప్పే పంపింది. 
బాలుడు నావను ఓడ వద్దకు తీసుకొని వెళ్ళాడు. కొద్దిసేపట్లో అందరి 
9 





(వేర టీపాలు 

ప్రాణాలు రక్షింపబడ్డెయి. అదృష్టవశాత్తు అదే ఓడలో అతని తండ్రి కూడా 
ఉన్నాడు. బాలుడు తండ్రితో కలిసి ఇంటికి వచ్చాడు. ““అమ్మా! చూడు, నీవు 
నావను తీసికొని వెళ్లేందుకు అనుమతి ఇచ్చావు. నా తండ్రి కూడా అందువల్ల 
రక్షింపబడ్డాడు,)' అని తల్లితో అన్నాడు. 





ఆ (స్త్రీ తన భర్త తిరిగివచ్చినందుకు మిక్కిలి సంతోషించింది. బాలుడు 
ఇతరుల ప్రాణాలు రక్షించటం కోసం వెళ్ళాడు. అది అతనికి కూడా సత్ఫలితాన్ని 


ఇచ్చింది. 


ఈ బాలుడే తరువాత కాలంలో (ప్రపంచ (ప్రఖ్యాతి గాంచిన అబ్రహాం 
లింకన్‌. 


భారతమాత చరణ సేవల! 


“యువకుడా! నీకెవరో దుర్చోధ గావించారు. వారి మాటలు నమ్మి నీ 
నిండు యౌవనాన్ని బలి యిస్తున్నావు. నివు చేసిన పనికి నీకు ఉరిశిక్ష 
పడుతున్నది!'' ఆ విష్టవవీరునితో ఒక ఆర్లేయుడు అన్నాడు. 

“ఎవరు నీకు చెప్పింది?” నా కర్తవ్యాన్ని నేను స్వయం ప్రేరణతో 
నిర్వర్తించాను. నీవు నన్ను కారణం అడుగుతున్నావు. చెబుతాను విను. మీ 
దేశస్థుడయిన ఒక ఆర్జోయ ఇంజనీరు (విలియమ్స్‌) మా దేశంలోని ఒక 
బండివానిని హత్యగావించాడు. వానిని మీరు సత్కరించారు. కాని 
వయోవృద్దుడైన మా బాబారావ్‌ సావర్కార్‌ శివాజీ మీద కేవలం కొన్ని శ్ల్‌కాలు 
వ్రాస్తే మీ జాక్సన్‌ ఏం చేశాడు? ఆయనను అండమానుకు పంపించాడు. 





10 


(దీరణ దీపాలు 
నీకర్ణమై ఉంటుంది నేను చేసిన పని ఏ ఉద్దేశ్యంతో చేశానో!'' 





లక్ష్మణ్‌ నవ్వుతూ నవ్వుతూ తన యౌవనకుసుమాన్ని భారతమాతృ 
చరణాలపై సమర్పించి అమరుడనాడు. 


డబ్బు యావతూ దేశకార్యం కోస౦ 


1908లో ““మానిక్‌ తలా బారిబు కేసు”లో అవినాళ చక్రవర్తిపై కూడా 
విస్థవోద్యమంలో పాల్గొన్నట్టు అభియోగం మోపబడింది. ఆయనను 
“మున్ఫిఫ' పదవి నుండి తొలగించారు. ఉద్యోగం పోయిన తరువాత శ్రీ 
చక్రవర్తి హైకోర్టు న్యాయవాదిగా పనిచేయటం (ప్రారంభించారు. తరువాత 
1914-15లో ఇతర విష్ణవనాయకులతో పాటు వారికి కూడా జైలుశిక్ష 
విధించారు. జైలు నుండి విడుదలై వచ్చిన కొంతకాలానికి తన విప్లవోద్యమ 
సహచరుడైన సుభాష్‌ చంద్రడేతో కలిసి “మహజన్‌ అండ్‌ (ట్రేడింగ్‌ 
బ్యాంకు''ను స్థాపించారు. కొన్నేండ్లపాటు బ్యాంకు పనిచేసింది. ఆ సమయంలో 
విష్ణవవీరులకు డబ్బు కావలసివచ్చింది. Uy అవినాశ్‌ Uy భూపేం(ద్రనాథ్‌ 
వద్దకు వెళ్లారు. 

“దేశకార్యం కొరకు కూడా ధనాభావమా? నా దగ్గర ఎంత ధనం ఉందో 
బహుశా మీకు తెలియకపోవచ్చు. మీకెంత డబ్బు కావాలంటే అంత తీసుకోండి. 
నా దగ్గర ఉన్న ఈ డబ్బు అంతా ఎందుకోసం?! అని చెప్పారు. ప్రోగు చేసి ఉంచిన 
ఎనుబది వేలరూపాయల ధనరాళిని విస్థవపోర్టికి ఇచ్చి వేశారు. ఇక ఆ బ్యాంకు 


దివాలా తీయకుండా ఉంటుందా? అటు పిమ్మట ఆయన చేతిలో పైసా లేక 


పతా మ ప యు 
1] 


నా న్‌ 
జడ (వరణ టీపాలు క్ర 


దుర్భర దారిద్ర దుఃఖాన్ని అనుభవించారు. ఈ పేదరికం తానుగా తెచ్చి 
పెట్టుకున్నది. అందుకాయనెప్పుడూ పశ్చాత్తాపపడలేదు. 





స్వాతంత్ర్య సం గ్రామకాలంలో తమ సర్వస్వాన్ని అర్చించిన ఇలాంటి ధ్యేయ 
వ్రతులైన యువకులు మనకై తమ అడుగుజాడలను వదలివెళ్లారు. 


[పజాసవకుల ఆదర్శం 


డొ.శ్యామ ప్రసాద ముఖర్జీ అప్పుడు భారతీయ జనసంఘికు అధ్యక్షులు. 
పత్రికా విలేఖరులు వారిని కలుసుకొనేందుకు స్టేషనుకు వెళ్ళారు. (శ్రీ, ముఖర్జీ 
మూడవ తరగతి పెట్టెలో నుండి దిగారు. పత్రికా విలేఖరులు ఆశ్చర్యపోయారు... 
“డాక్టర్‌ సాబ్‌! మూడవతరగతి పెట్టెలో (ప్రయాణం చేసి వస్తున్నారే, 
మొదటితరగతిలో మీకు రిజర్వేషన్‌ చేయలేదా? మీకు బాగా అసౌకర్యం కలిగి 
ఉంటుంది'', అని ఒక పత్రికా విలేఖరి వారిని అడిగారు. 


“లేదు, నేను మామూలుగా ఈ తరగతిలోనే ప్రయాణం చేస్తుంటాను. 
మా పార్టీ పేదపార్టీ అని మీకు తెలుసు. ఇలా ఆదా చేయటం వల్ల చూ పార్టీ ఇతర 
కార్యకలాపాలు నిర్వహించుకొనేందుకు ఆసరాగా ఉంటుంది. నేనే ఆదా 
చేయకపోతే ఆదా చేయవలసిందని నా సహచరులకు సలహా ఎలా 
యివ్వగలను?'* డాక్టర్‌ ముఖర్జీ సమాధానం ఇది. 


ప్రజానాయకులకు _ ప్రేరణాస్రోతస్సుగా (ప్రజాసేవకులకు ఉత్తమ 
ఆదర్శంగా ఉండే ఉదాహరణ ఇది. 





12 


ప్ర 


యే (వేరణ దీపాలు P= 3 
డా.రాజేంద్రబైసార్‌ సొమ్యస్వభావ౦ 


1935 సం.లో జరిగిన సంఘటన. రాజేంద్రబాబు కాంగ్రోస్‌ అధ్యక్షులుగా 
ఉన్నారు. ఆయన ఒకసారి (ప్రయాగ వెళ్లారు. అక్కడ ఆంగ్రపత్రిక “లీడర్‌” 
సంపాదకులైన (శ్రీ చింతామణిని కలుసుకుందామనే ఉద్దెశ్యంతో వారి 
కార్యాలయానికి వెళ్లారు. నౌకరుకు తన అడ్రసు ఉన్న చీటీ ఇచ్చి లోనికి 
పంపారు. అతడు ఆ చీటీని సంపాదకుని బల్లమీద పట్టి బయటకు వచ్చి 
కూర్చున్నాడు. సంపాదకుడు తన పనిలో మునిగి ఉన్నాడు. ఆయన దృష్టి ఆ 
కార్డు మీదకు పోలేదు. 

బాబూజీ బయట నిరీక్షిస్తున్నారు. అక్కడికి వచ్చేటప్పుడు వర్షం పడటం 
వల్ల దారిలో దుస్తులు కూడా తడిసి ఉన్నాడు. లోనుండి పిలుపు రాలేదు. 
ఈలోగా దగ్గర్గో ఒక కూలీల కొలిమి ఉంటే అక్కడికి వెళ్లి కూర్చున్నారు. 
చేతులు కాచుకుంటూ దుస్తులు ఆరబెట్టుకుంటూ ఉన్నారు. 





కొంచెంసేపటికి (శ్రీచింతామణి కార్డును చూశారు. 
కంగారుపడిపోయారు. మరుక్షణమే పరుగెత్తుకొని బయటికి వచ్చారు. 
రాజేంద్రబాబు అక్కడ వుంటే కదా కనుపించటానికి? వెతికారు. వారు కూలీల 
నడుమ కూర్చొని ఉన్నారు. (శ్రీ/చింతామణి సంజాయిషీ 
ఇచ్చుకోనారంభించారు. “క్షమించండి. మీరు ఇలా నిరీక్షించాల్సి వచ్చింది. కార్డు 
నేను చూడనే లేదు.”’ రాజేంద్రబాబు నవ్వుతూ, “ఇందులో క్షమించేందుకు 
ఏముంది? దుస్తులు ఆరబెట్టుకోవటం కూడా ఒక పనే. మంచిదయింది. 
ఈలోగా ఆ పని పూర్తయింది.” అని అన్నారు. 

ఆ సంపాదక “బాబూజీ సరళ సౌమ్య విగ్రహాన్ని చూస్తూ 
ఉండిపోయారు. 


13 


ఓకే (ేరణ బీపాలు ట్రే 





కర్తవ్య వొలనకున్న టొముఖ్య౦ం 


ఒకసారి ఒక రైతు గౌతమబుద్దుని తమ గ్రామానికి రావలసిందని 
ప్రార్థించాడు. బుద్దుడు ఆ గ్రామానికి వెళ్ళాడు. గ్రామం గ్రామం అంతా వారిని' 
సందర్శించేందుకు వేచ్చిపడ్డారు. కాని బుద్దుణ్ణి ఆ గ్రామానికి ఆహ్వానించిన 
రైతుకు అదేరోజున ఎద్దుల జత ఎక్కడో మారుపడిపోయింది. రైతుకు ఏం 
చేయటానికీ పాలుపోలేదు. బుద్దభగవానుని (ప్రవచనం వినేందుకు పోవటమా? 
తన ఎద్దులను వెతుకుకొనేందుకు పోవటమా? బాగా ఆలోచించుకున్న మీదట 
అతను తన ఎద్దులను వెతుకుకొనేందుకే నిశ్చయించుకున్నాడు. 


గంటల తరబడి వెతికిన తరువాత ఎక్కడో ఎద్దులు దొరికాయి. 
అలసిసాలసి ఇంటికి వచ్చి, భోజనం చేసి రైతు నిద్రపోయాడు. మర్నాడు 
సందేహిస్తూ అతడు బుద్దుని వద్దకు వెళ్లాడు. బుద్దుడు అతని మనస్సులోని, 
కించను గ్రహించాడు. “నా దృష్టిలో ఈ రైతు నాకు నిజమైన శిష్యుడు. 
ఉపదేశాలకంటె ఇతడు కర్మకే ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చాడు. నిన్న తన ఎద్దులను 
వెతకటానికి వెళ్లకుండా ఇక్కడికి (ప్రవచనం వినేందుకు ఇతడు వచ్చి ఉంటే, నేను 
చెప్పే మాటలు ఇతని చెవికెక్కి వుండేవి కావు. ఇతని మనస్సు ఎటో 
తిరుగుతుండేది. కర్మమార్గానికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చి ఇతడు మంచిపని 
చేశాడు”, అని చెప్పారు. 


జొ న్‌ 
ఖబిత్రమైన చికెత్సా పద్దతి 
ఒకరోజున బెర్నార్డ్‌షాకు కొంచెం అస్వస్టతగా ఉంది. ఆయన డాక్టరును 


పిలిపించాడు. డాక్టరు రొప్పుకుంటూ రోజుకుంటూ వచ్చాడు. “ఉఫ్‌, ఈ 
మెట్టు ఎక్కేటప్పటికి తలప్రాణం తోకకు వచ్చింది. తల పగిలిపోతోంది.!' అని 


అన్నారు. 





14 


వ్ర 


(వరణ బీపాలు 


డాక్టరు ఇలా ఆపసోపాలు పడుతుంటే షా ఆయనను ఆప్యాయతతో 
వాలుకుర్చీలో పడుకోబెట్టాడు. తన దగ్గరిపెట్టెలో నుండి ఏదో మందు తీసి 
యిచ్చి, “దీన్ని త్రాగండి, వెంటనే ఉపశమనం కల్లుతుంది.?” అన్నాడు. డాక్టరు 
మందు (త్రాగాడు. షా గదిలో పచార్డు చేస్తూ గంభీరంగా, “డాక్టరు సాబ్‌! మెట్టు 
ఎక్కినందువళ్లే మీరు అస్వస్టులు కాలేదు. అజ్లీర్ణం చేసే పదార్థాలేవో ఎక్కువగా 
భుజిస్తున్నట్టున్నారు మీరు. పండ్లు, ఆకుకూరలు, కాయలు మొదలయినవి 
ఎక్కువ తినండి. కొద్దిగా వ్యాయామం కూడా చేయండి. మీకంటే నాకు 
రెండింతల వయస్సు. అయినా చూడండి, చురుగ్గా ఆరోగ్యంగా ఉన్నాను,” 
అన్నాడు. అంతటితో ఊరుకోక షా వ్యంగ్యంగా (నేనీ సలహా యిచ్చినందుకు 
ఫీజు క్రింద నాకు 5 షిల్లింగులు ఇచ్చుకోవాల్సి వుంటుంది,” అని అన్నాడు. 

“క్షమించండి, మిష్టర్‌ షా!” డాక్టరు ఇప్పుడు కోలుకొని ఆరోగ్యంగా 
ఉన్నట్టు కన్పిస్తున్నాడు - “ఫీజు మీరే నాకివ్వాలి, రెండు పొనులు.” అని 
చెప్పాడు. 

“కాని చికిత్స చేసింది నేను కదా మీకు,”' షా ఆశ్చర్యపడిపోయి అన్నాడు. 

“లేదు”, డాక్టరు మందహాసం చేస్తూ అన్నాడు, “నా చికిత్సా ఫద్దతే ఇది. 
నేను రోగి యింటికి వెడతాను. అక్కడ నేనే రోగినవుతాను. రోగి తన్ను తాను 
నాతో పోల్ఫుకుంటాడు. తాను అస్వస్టుడిగా వున్నానన్న భ్రమలో నుండీ 
బయటపడతాడు! 


భక్తతుకారాం ఆర స్వభావం 


కరువు వచ్చి అప్పటికి నాలుగు సంవత్సరాలయింది. ఎవరింట్లోనూ ఒక 
ధాన్యపుగింజ కూడా లేదు. జనులు ఊళ్లోనుండి లేచీపోతున్నారు. దగ్గర్గో ఉన్న 
అడవుల్లో కందమూలాలు వెతుక్కుంటున్నారు. కాలపురుషుడు వికటంగా 
వరన యు. 








15 


ఓకే (ేరణ దీపాలు టే 

పూనాకు సమీపంలో దేహూ అనే పేరుగల గ్రామం ఉంది. ఆ గ్రామంలో 
ఒక షావుకారు దుకాణం ఉంది. షావుకారు ఎక్కడి నుంచో కొంత ధాన్యం 
తెచ్చాడు. ఒక్కరోజులోనే ధాన్యం యావత్తు అమ్ముడయిపోయింది. 
షావుకారుది ఉదారస్వభావం. ఈ ఆపద సమయంలో కొంతధాన్యం తన ఇంట్లో 
దాచుకుందామనే ఆలోచన, అతనికి కలుగలేదు. ““షావుకారు కొట్లో ధాన్యం 
వచ్చింది. అందరూ వచ్చి తీసుకొని వెళ్ళవలసిందని అతను గ్రామం అంతటికీ 
కబురు పంపాడు. 

కొందరి దగ్గర వుంది, కొందరి దగ్గర ఏమీ లేదు. షావుకారు అందరికీ 
ధాన్యం ఇచ్చాడు. ఎవరికీ నిరాశ కలిగించలేదు. దుకాణంలో వున్న ధాన్యం 
ఎగిరిపోయింది. అప్పుడొక (స్త్రీ వచ్చింది. ఖాళీగా వున్న దుకాణాన్ని చూస్తూ 
నిల్చుంది. షావుకారు కూడా ఏమీ చేయలేని స్థితిలో .వున్నాడు. దీనంగా 
చూస్తున్న ఆ (స్ర్రీమూర్తిని చూసి షావుకారు లేచాడు. అక్కడ (క్రింద 
చెదరిపడివున్న ధాన్యపు గింజలను ప్రోగు చేయటం మొదలుపెట్టాడు. ఈలోగా 
ఆ (స్రీ స్ప్రహ తప్పి పడిపోయింది. కాసేపటికి మరణించింది. ఆ షావుకారు 
మనస్సులో నుండి ఒక అభంగ్‌ వెలికివచ్చింది. దాని అర్ధం ఇది:- 

“ఒక (స్తీ అన్నం అన్నం'' అంటూ ఆకలితో శోష వచ్చి పడిపోయి, 
మరణించింది. సిగ్గుతో నా శిరస్సు నేలవ్రాలిపోయింది. నేనేం చేయగలను? ఈ 
దుఃఖంతో క్రుంగిపోయాను. చేసిన కృషి అంతా వ్యర్టమైపోయింది. 

ఈ అభంగ్‌ చెప్పిన షావుకారు తుకారాం. ఈయనే తరువాత కాలంలో 
మహాధర్మాత్ముడని పేరుపొందాడు. భక్తతుకారాంకు తన వ్యాపారంలో నష్టం 
వచ్చి అంతా పాడయిపోయినందుకు దుఃఖం లేదు. (ప్రజలు ఆకలితో మలమల 
మాడి మరణిస్తుంటే దుఃఖం కలిగింది. హృదయంలోని ఈ సంవేదన, ఈ 
ఆ'ర్షత వల్లనే ఆయన ఒక మహాభక్తుడయినారు. 





16 


వ్‌ పః 
కతి (పరణ దీపాలు P= 3 


"తుకారాం జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. కొని ఆయన నేర్చుకున్న 
పాఠం ఒక్కటే -- 

“సుఖములన్నీ స్వప్పుతులనము 

దుఃఖములుగన నీటీ బుడగలు 

చూడు మీరెంటిని సమమ్ముగ 

ఆదరించుము సర్వదా జను 

లందరిని భగవత్‌ స్వరూపులుగా 

సుఖ సపనా దుఃఖ బుద్‌బుదా, దోనోం ఏక సమాన్‌, 

సబ్‌కా ఆదర్‌ కీజియే, జో భేజే భగవాన్‌) 

ఈ బోధను ఆయన ఆజన్మాంతం ఆచరించి చూపాడు. 


[ప్రజలు విర్వానాన్ని చూరగొనాలి 
ఒక పర్యాయం తేజ్‌కుంగ్‌ కన్‌ప్యూషియస్‌ను ఇలా అడిగాడు “చక్కగా 
రాజ్యాన్ని పరిపాలించేందుకు ఏ ఏ వస్తువులు అవసరమౌతాయి?” 


కన్‌ప్యూషియస్‌ ఇలా సమాధానం చెప్పాడు - “కావలసినంత ఆహారం, 
అవసరమైనంత సైన్యం, రాజు. (ప్రజలకు విశ్వాసం.'' 


త్‌జేకుంగ్‌. అడిగాడు --- “ ఈ మూడు విషయాలు ఒకేసారి 
లభించకపోతే, ఏనిలో మొదట దేనిని వదలుకోవచ్చు?”' 


కన్‌ఫ్రూషియప్‌ చెప్పాడు-- “సైన్యాన్ని”. త్‌జేకుంగ్‌ మరల అడిగాడు - 
“మిగిలిన రెండింటిలో ఏదో ఒకటి వదలుకోవలసివస్తే దేనిని వదలుకో వచ్చు.” 


కన్‌ప్యూషియస్‌ చెప్పాడు -- “ఆహారాన్ని.” అనంతకాలం నుండి - 





17 


(వేరణ దీపాలు క 


మానవులు మృత్యుముఖంలోకి ప్రవేశిస్తూనే వున్నారు. కాని ప్రజలకు రాజుపట్ట 
విశ్వోసం లేకపోయినట్టయితే, ఆ రాజ్యం ఎక్కువ కాలం మనజాలదు.”! 
అ టో 
సిద్దా౦త లు 
వారణాసిలో ఒక గొప్ప జమీందారు ఇంట్లో (శ్రీ) శివప్రసాద గుప్త 
జన్మించాడు. ఆయనకు దైవానుగ్రహం పూర్తిగా వుంది. డబ్బుకు కొదవలేదు. 
ఆయన డబ్బును సద్వినియోగం చేసేవాడు. ఆయనలో వున్న విశేషం ఇది. 
న్యాయార్దితమైన తన సంపాదనతో ఆయన కాశీవిద్యాపీఠం, భారతమాత 


మందిరం, దినపత్రిక “ఆజ్‌, జ్ఞాన మండలి - మొదలయిన - అనేక దేశహిత . 
కార్యాలకు విరివగా ధనం యిచ్చాడు. 


వ్యక్తిగతంగా చూస్తే ఆయన దుఃఖితులకు, దళితులకు, విద్యార్థులకు 
సహాయం చేయటంలో ఎప్పుడూ ముందు ఉండేవాడు. ఆయనకు సిద్దాంతనిష్ట 
ఎక్కువ. ఆయన మోటారుకారు మీద నంబరుస్టేటు హిందీలో వుండేది. 
ఇందుకోసం ఒక రూపాయి జరిమానా వేశారు. ఈ కేసులో ఆయన 
హైకోర్టుదాకా వెళ్లాడు. ఎన్నికలలో నిలబడేందుకు ఆయన ఎప్పుడూ 
అంగీకరించేవాడు కాదు. దాని వల్ల సిద్ధాంతాలకు భంగం వాటిల్లుతుందని 
ఆయన భావం. ఆయనకున్న సిద్దాంతనిష్థ అందరికీ ప్రశంసాపాత్రమైంది. 


జకుతంఠతతే ఆనందం 


అమెరికాకు-ఒక రాష్ట్రపతి ఉండేవాడు - (శ్రీ ఉద్రోవిల్సన్‌. ఆయన 
అమెరికా (ప్రజలను ఎక్కువగా ప్రేమించేవాడు. (ప్రజల స్థితిగతులను 
కనుగొనేందుకు ఆయన అప్పుడప్పుడు సాధారణ దుస్తులలో 
తిరుగుతుండేవాడు. 





18 


య (వరణ దీపాలు 


ఒకనాడు ఆయన గుర్రంపై స్వారి చేస్తూ అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో 
తిరుగుతున్నాడు. ఆయన వెంట విశ్వాసూ[త్రుడయిన ఒక అంగరక్షకుడు 
కూడా ఉన్నాడు. రాష్ట్రపతికి బాగా వెనుకగా అతడు గుర్రం మీద వస్తున్నాడు. 
త్రోవలో రాష్ట్రపతికి 12 - 13 యేండ్ల అల్లరిషిల్లవాడొకడు ఎదురైనాడు. అతను 
ముఖం చిట్టించుకొని రాష్ట్రపతి వైపు కోపంగా చూశాడు. రాష్ట్రపతి తన 
గుర్రాన్ని అక్కడే ఆపాడు. కాసేపటికి అంగరక్షకుడు వెనుక నుండి వచ్చాడు. 
అతను రాగానే రాష్ట్రపతి చెప్పాడు - “ఆ పిల్లవాడు నన్ను చూసి ఏం చేశాడో 
తెలుసా?” “తెలియదు, సర్‌,” అని ఆ అంగరక్షకుడు భయపడుతూ అన్నాడు. 
“అతడు నా వైపుచూసి ముఖం చిట్లించి కోపంగా చూశాడు,” అని చెప్పాడు 
రాష్ట్రపతి. అంగరక్షకుని ముఖంలో కత్తివేస్తే నెత్తురు చుక్క లేదు. ఆ పిల్లవాడి 
కోసం అటూ ఇటూ చూశాడు. కాని ఆ పిల్లవాని పత్తా లేదు, ఎక్కడో 
మాయమైపోయాడు. రాష్ట్రపతి మళ్లీ అన్నాడు -- “నేనేం చేశానో తెలుసా?! 
“తెలియదు సర్‌, అన్నాడా అంగరక్షకుడు. “నేను కూడా వాడివైపు చూశాను. 
సరిగ్గా వాడు చూసినట్లే చూశాను.” రాష్ట్రపతి చెప్పాడు - అంగరక్షకుడికి నవ్వు 
వచ్చింది. 

చిరాకు తెప్పించే చిన్న చిన్న విషయాల పట్ల సరదాగా నవ్వుకొనటం కూడా 
ఒక కళ. జీవితానికి ఆనందం అందులోనే ఉంటుంది. 

శంకరుని సన్యాస దీక్ష 

తల్లి ఆర్యాంబ బాలుడైన శంకరునితో ఇలా అన్నది -- “నాకున్న సంతానం 
నీవు ఒక్కడివే. వృద్దాప్యంలో నివే కదా నాకాధారం. నీవుసన్యాసం 
పుచ్చుకుంచానంటే ఎలా అనుమతించగలను, చెప్పు? నీవు సన్యాసం 
పుచ్చుకుంటే వంశం అంతరించిపోతుంది. పైగా నాకు అంత్యక్రియలు ఎవరు 

19 





వ్‌ Sie 
(వేరణ దీపాలు a 


చేస్తారు? పితృదేవతలకు తిలోదకాలు ఎవరు విడుస్తారు?' బాలశంకరుడు 
ఖిన్నుడైనాడు; గంభీరుడయినాడు. ఇంతలో ముఖమండలం మీద ఏదో 
కాంతిరేఖ తొంగిచూసింది. బాలుడు దృఢమయిన ఆత్మవిశ్వాసంతో 
ఎఐఎనయపూర్వకంగా ఇలా చెప్పాడు -- “అమ్మా! ఇక్కడ నీవు వంశం నిలవాలనీ, 
పితరులకు తర్పణాలు వదలోలనీ, (శ్రాద్దకర్మలు చేయాలనీ చెబుతున్నావు. కాని 
అటుచూడు. బౌద్దమతం బోధిస్తున్న అహింసా సిద్దాంతం కారణంగా సమాజం 
యావత్తు పిరికివాళ్లతో నపుంసకులతో నిండిపోయింది. వైదికధర్మం నష్టమైపోతే 
రాబోయే తరాలవారు నీకేమి తర్పణాలు వదులుతారు? ఈ 'ధర్మం 
రక్షింపబడినట్టయితే నీకు అంత్యేష్టి నేనే స్వయంగా చేస్తాను, హిందూసమాజం 
అంతా వైదికధర్మాన్ని అనుసరిస్తే మన పితరులకు తర్పణాలు వదలుతూ 
ఉంటుంది. 

మర్నాడు తల్లి ఆర్యాంబ నదికి స్నానానికై వెళ్లింది. బాలశంకరుడు నదిలోకి 
లాక్కైని పోబడుతున్నాడు. అతను అరిచాడు -- “అమ్మా! నా కాలు మొసలి 
పట్టుకొని లాగుతున్నది. నీవు సన్యాసం పుచ్చుకో వదలిపెడతానంటున్నది'. ఆ 
తల్లి తల్లడిల్లిపోయింది. వెంటనే అనుమతి ఇచ్చింది. చూస్తుండగానే 
బాలశంకరుడు ఒడ్డుకు వచ్చాడు. అక్కడి నుండే సన్యాసదీక్ష తీసికొనేందుకు 
బయలుదేరాడు. ఈ బాలుడే శంకరాచార్యుడయి వైదికధర్మ పునరుద్దరణ 
గావించి జగద్దురువుగా (ప్రఖ్యాతిగాంచాడు. అమరుడైనాడు. 


లాల్‌బహదూర్‌ స్వావలంబన 


ఒకసారి లాల్‌బహదూర్‌ శ్నాస్త్రి మిత్రులు కొందరితో కలిసి నావలో 
కూర్చుని గంగానదిని దాటి ఒక ఉత్సవాన్ని చూచెందుకు వెళ్లాడు. తిరిగి 
వచ్చేటప్పుడు చూసుకుంటే నావపై వెళ్లేందుకు ఛార్జీలు లేవు. ఈ మాట అతను 
తన మి(త్రులకు చెప్పలేదు. డబ్బులు ఇమ్మని సహాయమూ అడుగలేదు. అతను 





20 


yp 
(వేరణ దీపాలు 


rrr ర ర గ ల చనన నామాని 
కావాలని వెనుకనే ఉండిపోయాడు. మిత్రులందరూ వెళ్లిపోయిన తరువాత 
ఈదుకుంటూ గంగానదిని దాటాడు. ఇలా అతడు తన 'స్వయంశక్తి మీద 
ఆధారపడి ఇంటికి చేరాడు. 


మానవన్‌వే మాధవన్‌వ 


అణ సురా, GLU 
జపానుకు” వెళ్లేటప్పుడు. ప్రయాణర మధ్యలో ఓడ మీద స్వామి 


రాముతీర్ణకు ఒక అమెరికన్‌ వృద్దునితో పరిచయమైంది. ఆ వృద్దుడు ఎక్కువ 
సమయం క్రొత్తభాషను నేర్చుకోవటంలోనే గడుపుతున్నాడు. స్వామి రామతీర్ట 
ఆయనను అడిగాడు --- “మీరు రాత్రింబవళ్ళు ఏమిటి చదువుతున్నారు?” ఆ 
వృద్దుడు వినమ్రతతో సమాధానం చెప్పాడు --- “నేను భూగర్భశా(స్త్రంలో 
ప్రాఫెసర్‌ను. నాకు (ప్రపంచంలోని 11 భాషలలో చదువను వ్రాయను వచ్చు - 
- ఇప్పుడు నేను - రష్యను భాష నేర్చుకుంటున్నాను? 70 - 75 ఏండ్ల వయస్సులో 
కూడా ఈ 12వ భాషను నేర్చుకోవటం ఇంతగా దానికోసం కష్టపడటం - 
ఇదంతా ఎందుకు? ఈ (ప్రశ్న స్వామిజీని ఆశ్చర్యంలో పడవేసింది. స్వామిజీ 
అడిగారు - “ప్రొఫెసర్‌ సాబ్‌, మీరిప్పటికే చాలా చదువుకున్నారు, చదువు 
చెప్పారు. మీ విశేష జీవితాన్ని భగవచ్భజన చేసుకుంటూ గడపాలి. దానితో మీకు 
Hate Sql, న 

ఆ వృద్దుడు కాస్త గొంతెత్తి యిలా జవాబు చెప్పాడు - “ ఈ నడుమనే 
రష్యను భాషలో భూగర్భశా స్త్రంపై ఒక మంచిగ్రంథం (పచురితముయింది. 
దాన్ని మా భాషలోకి అనువదించి, అమెరికన్‌ విద్యార్థులకు ' అందించాలని 
అనుకుంటున్నాను. నేనీ పనిలో విజయం సాధిస్తే మా దేశానికి ఎంతో 
(ప్రయోజనం చేకూరుతుంది. ఇక పరమేశ్వరారాధన అంటారా, సమాజోవ 


శాంతి లభిస్తుంది. 





21 


4 [వరణ టీపాలు EN 





a! 
చేయటమే దైవపూజ. సేవ అన్నా ఇదే. సమర్పణ అన్నా ఇదే. ఇదే నా విశ్వాసం.” 

ఇలా చెప్పి ఆ వృద్దుడు మరల రష్యా భాషలోని “(ప్రాధమిక శిక్షణ 
పుస్తకం'లో లీనమైపోయాడు. స్వామి రామతీర్ణ ఆ వృద్దుని దేశభక్తిని 
మనస్సులోనే అభినందించాడు. 


నాకు నీ ముఖం చూరు 


చిత్రాడ్‌లో ఒక రాజపుత్రవీరుని కుమార్తె పెరు విద్యుల్లిత. ఆమెకు 
సమరసింహునితో వివాహం నిశ్చయమైంది. సమరసింహుడు కూడా ఒక 
రాజపుత్ర వీరుడు. వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో అల్లావుద్దీన్‌ 
చిత్తౌడ్‌ మీద దాడి చేశాడు. సమరసింహుడు కూడా స్వదేశ రక్షణకై యుద్దానికి 
బయలుదేరి వెళ్లాడు. 

ఒకనాడు తారలు మినుకు మినుకుమంటున్న వెన్నెల రాత్రివేళ 
సమరసింహుడు విద్యుల్లత ఇంటికి వచ్చాడు. ఆమెను బయటికి ఎకాంతస్థలానికి 
పిలిచాడు; ఇలా చెప్పాడు --- “నీవు లేనిదే నేను జీవించలేను. యుద్ధరంగంల్‌ 
ఇడ్గప్రహారాల రణగొణ ధ్వనుల నడుమ నాకు నీ నూపుర రుణ 
రుణాత్కరాలు వినిపిస్తున్నయి. నేనిప్పుడిక యుద్ధభూమికి తిరిగిపోలేను. 
మన ఇరువురం ఈ చితౌడ్‌ నుండి దూరంగా పారిపోతే బాగుంటుంది. 
ఏమంచావు?! 


తనకు నిశ్చితార్థం జరిగిన వ్యక్తి నోటి నుండి ఈ పిరికిమాటలు 
వెలువడటంతోనే విద్యుల్ణత గర్జించింది -- 'ఏమనుకుంటున్నావు నీవు? 
నీలాంటి పిరికిపందను నేను వివాహమాడతాననుకుంటున్నావా? లేదు, లేదు. 


నానా 


22 


My 
పా ణం వ 


(వేరణ బీపాలు 


అలా ఎన్నటికీ జరుగదు. ఒక రాజపుత్రకన్య యుద్దభూమి నుండి పారిపోయి 
వచ్చిన పిరికిపంద ముఖంపై ఉమ్మేయటానికి కూడా అసహ్యించుకురటుంది. 
అర్ధమైందా? విద్యుల్లత తలుపు వేసుకొని లోనికి వెళ్లిపోయింది. హతాశుడై 
సమరసింహుడు తిరిగి వెళ్లి అల్లావుద్దీన్‌ సైన్యంతో చేతులు కలిపాడు. వందలాది 
ముస్టిం సైనికులను తోడు తీసికొని విద్యుల్లతను తీసికొని పోయేందుకు 
వెళ్తాడు. అతడు ఆమెను సమీపించి, ఆమె చేయి గ్రహించబోయాడు. ఆమె 
వెనుకకు అడుగు వేసింది. గద్దించి ఇలా చెప్పింది -- “నీవు ఒక నీచుడివి - 
దేశద్రోహివి. నా శరీరాన్ని తాకి నన్ను అపవిత్రం చేయవద్దు. శత్రువులతో 
కుమ్మక్కు అయి నా వద్దకు వచ్చావు. సిగ్గు లేదా నీకు? వెళ్ళు. ఇక ఎప్పుడూ నీ 
ముఖం నాకు చూపవద్దు.' 

విజయగర్వంతో ఉన్న సమరసింహుడు ముందుకడుగు వేయబోయాడు. 
విద్యుల్ణత మెరుపువేగంతో కత్తిని లాగి తన గుండెల్లో పొడుచుకుంది. 
అపవిత్రమైన సమరసింహుని హస్తాలు ఆమెను స్పృశించలేకపోయాయి. ఆమె 
దివ్యలోకాలను అలంకరించింది 


సాంస్కృతిక వారసత్వాన్ని 
కాొవొదుకోవాలి. 


చైనా యాత్రికుడు హుయాన్‌సాంగ్‌ తన భారతయాకత్ర ముగించుకొని 
సముద్రమార్గం ద్వారా తన దేశానికి తిరిగి వెడుతున్న సమయంలో జరిగిన 
సంఘటన ఇది. కొందరు భారతీయ యువకులు ఆ సమయంలో నావపై 
హుయాన్‌సాంగ్‌ వెంట వున్నారు. వారు తీసికొని వెడుతున్న సామానులలో 
విలువైన భారతీయ _ గ్రంథాలున్నాయి. మంత్రద్రష్టలైన వందలాది 
మహాపురుషులు, తత్త్వవేత్తలు అనేక సంవత్సరాల పర్యంతం కఠోర తపస్సు చేసి 


Ts rrr rrr చనా కనాను తననన ENE EEEE తనను 
23 


మో 


(వేరణ దీపాలు 
రకా నయన 
రచించిన గ్రంథాలు అవి. అవి భారతీయ సంస్కృతికి భాండాగారాలు. 


మార్గంలో సము|ద్రతరంగాలు ఎత్తుగా లేస్తూ పరస్పరం ఢీకొంటున్నాయి. 
భయంకరమైన తుఫాను చెలరేగింది. నావ తుఫాను నడుమ ఇరుక్కొని 
పోయింది. నౌవలోనికి నీరు రాసాగింది. సము(ద్రపుటలల తాకిడికి అది అటూ 
ఇటూ ఊగిపోతోంది. (ప్రాణాలు రక్షించుకొనడం ఎలాగా అనే ప్రశ్న 
ఎదురయింది. హుయాన్‌సాంగ్‌ ఆత్మరక్షణకై ఆ విలువైన గ్రంథాలన్నింటినీ 
సముద్రంలోకి శ్రోసివేద్దామనే ఆలోచనలో వున్నాడు. అప్పుడు భారతీయ 
యువకులలో ఒక వ్యక్తి ఆత్మవిశ్వాస పూరితమయిన కంఠంతో ఇలా చెప్పాడు-- 


“లక్షలాది సంవత్సరాల కృషి ఫలితమైన ఈ (గ్రంథరాశి భారతీయులకు 
అమూల్యనిధి. ఈ జ్యోతిఃపుంజం దేశవిదేశాలలో భారతీయ సంస్కృత 
మహాత్మ్యాన్ని చాటి చెప్పటానికీ, .అజ్ఞానాంధకారంలో కొట్టు మిట్టాడుతున్న 
కోట్లాది మానవ హృదయాలను (ప్రకాశింపజేయటానికీ బయలుదేరి 
వెడుతోంది. దీనిని ఈ సాగరోత్తుంగ తరంగాలకు బలి యిచ్చేందుకు ఏలులేదు.' 


“జయ్‌స్వదేళ్‌ జయ సంస్కృతి మాతా, అనే నినాదంతో ఆ యువకుడు 
ఉవ్వెత్తున లేస్తున్న సము(ద్రపుటలల ఒడిలోకి దూకి తనను తాను 
సమర్పించుకున్నాడు. నావలో బరువును తగ్గించే ఉద్దెశ్యంతో ఆ 
యువకులందరూ ఒకరి తరువాత ఒకరు ఇలా ఆ జలరాశిలోని 
అగాధపులోతుల్లోకి వెళ్లిపోయారు. హుయాన్‌సాంగ్‌ దిగ్భాంతితో చూస్తూ 
ఉండిపోయాడు. అతని నయనాలు అ[శ్రుపూరితాలయినాయి. ఆ సాంస్కృతిక 
పూజారుల పట్ట, ఆ అనన్య రాష్ట్ర సమారాధకుల పట్ట గౌరవభావంతో అతని 

“శిరస్సు వంగింది. భారతదేశపు ఈ గౌరవమయ గాథాపూరిత హృదయంతో 
అతను తన నిర్దిష్ట స్థానానికి ముందుకు సాగిపోయాడు. 





24 


ద దేరణ దీపాలు . డీ 
దైవం కంటె దేశం ముందు 


నోబుల్‌ బహుమతి పొందిన విశ్వకవి రవీంద్రనాథ టాగోర్‌ జపాన్‌ 
పర్యటనలో ఉన్నాడు. ఒక విద్యాలయంలోని బాలుర కార్యక్రమానికి వారిని 
ఆహ్వానించారు. ఆయన అక్కడి బాలురను ఒక (ప్రశ్న అడిగాడు --- 





“మీరు ఏ మతాన్ని అనుసరిస్తారు?’ జవాబు వచ్చింది, “బౌద్దమతం' అని. 
“బౌద్దమత ప్రవక్త అయిన బుద్దభగవానుడు జన్మించింది భారతదేశమని మీకు 
తెలుసునా?” “అవును, తెలుసు.” బాలురు అందరూ సులభంగానే సమాధానం 
చెప్పారు. 

రవీం|ద్రనాథ టాగోరు తరువాత వారిని ఒక చిక్కుప్రశ్న వేశారు -- 
“ఊరకనే ఊహించుకోండి. మాటవరుసకు గౌతమబుద్దుడే స్వయంగా 
సైన్యానికి నాయకత్వం వహించి, మీ జపాను దేశం మీదికి దండెత్తి 
వచ్చాడనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారు? 


“ఒక బాలుడు తటాలున లేచి నిల్చున్నాడు. రోషంతో సమాధానం చెప్పోడు 
- “మేము బుద్దుణ్ల ఎదిరిస్తాం. బుద్దభగవానుడి విగ్రహాలు కరగించి తుపాకి 
గుండ్లుగా తయారుచేస్తాం. దురాక్రమదారుణ్ణి, అతని సైన్యాన్ని భస్మం చేస్తాం. 

గురుదేవుడు ఈ సమాధానం విన్నాడు. ఆ బాలురి హృదయాలలో 
ఆయనకు జపాను దేశ ఉజ్జ్వల' భవిష్యత్తు కన్పించింది. వారి దేశభక్తి భావనకు 
ఆయన శిరస్సు నమ్రమైంది. 





25 


ఓక (వేరణ బీపాలు ఓ 
జీర బాలిక మైనాదేఐ 


1857లో జరిగిన స్వాతంత్ర్య సంగ్రామ సేనానాయకుడు నానాసాహెబ్‌ పీష్వా 
బిఠూర్‌ వదలి వెళ్లిపోయాడు. ఆయన కుటుంబం అక్కడే దుర్గంలోని 
రాజభవనంలో ఉండేది. 





కాన్లూరులో పెద్దయెత్తున హత్యాకాండ గావించి ఆర్లేయసైన్యం బిఠూర్‌ 
పై కూడా దాడి చేసింది. నానాసొహెబ్‌ మహల్‌పై ఫిరంగులు గురిపెట్టింది. 
రాజమహలు కొద్దిక్షణాలలోనే ధ్వంసమయింది. శిథిలాలు మిగిలాయి. 
కోటలో ఒక శివాలయం ఉంధి. కొందరు సైనికులు దానిని కూల్చేందుకు 
సిద్దమైనారు. వెంటనే ఒక కఠిన స్వరం విన్సించింది -- “జాగ్రత్త!” ఒక వీరబాలిక 
కంఠస్వరం అది. ఆమె పేరు మైనా - నానాసాహెబ్‌ కుమార్తె. ఆ బాలిక సైనిక 
దుస్తుల్లో ఉంది. ఆమె తుపాకి గురిపెట్టి నిల్చుంది. 


ఆర్రేయ సైనికాధికారి ఆ బాలికను గురించిన వివరాలు తెలుసుకున్నాడు. 
ఆమెను బంధించారు. నానాసాహెబ్‌ను గురించి ఆమెను (ప్రశ్నించారు. 
బెదిరించారు, భయపెట్టారు. కాని ఆ బాలిక నోరు మెదపలేదు. భయపడలేదు. 
వారిని లెక్క పెట్టలేదు. చివరకు ఆమెను లాక్కొనిపోయి గట్టిగా కట్టిపడేశారు. 
జనరల్‌ బౌత్రమ్‌ ఆజ్ఞల మేరకు ఆమెను ఆ కసాయి సైనికులు మండుతున్న 
అగ్నిలో విసరివేశారు. సజీవదహనం చేశారు. అగ్ని భగభగమండింది. జ్వాలలు 
పెకి లేచాయి. మైనాదేవి దేశధర్మ సంరక్షణ కొరకై బలిదానమైపోయింది. 
అమరత్వాన్ని పొందింది. అద్వితీయమైన ఆమె వీరత్వం, నిర్భయత్వం, ఉజ్వల 
దేశభక్తిని చూచి ఆంగ్లేయ సైనికుల తలలు నేలకు (వాలిపోయాయి. 





26 


మ 


క (వరణ దీపాలు డ్‌ J 
సవముదర్పణ భాఎం౦ 





మురికి కాలువలో గురునానక్‌ దేవుని గ్లాసు పడిపోయింది. ఆయన 
శిష్యులను చూచి, “ఈ గ్లాసును పైకి తీసుకొనిరండి,' అని అన్నారు. శిష్యులు 
గ్లాసును పైకి తీసికొనివచ్చేందుకు పాకీ మనిషిని పిల్బుకొనిరావటానికై పరుగులు 
తీశారు. వారిలా చేయటం గురునానక్‌కు అసంతృప్తి కలిగించింది. వారు 
శిష్యులకు ఇలా బోధిస్తుంచారు --- “కర్తవ్య కర్మయే పూజ. స్వావలంబనయే 
నిజముయిన పురుషార్థం.” ఇంతటి చిన్నపని చేయటానికి కూడ శిష్యులు 
వెనుకాడుతుంటే చూచి గురుదేవునికి నిరాశ కలిగింది. 


ఆయనకు 'లహిణా' అనే శిష్యుడున్నాడు. అతను వెంటనే లేచాడు. గ్లాసు 
సెకితీసేందుకు మురికికాలువలోకి వంగాడు. గ్లాసు కాలువలో అడుగుభాగాన 
వుంది. లహిణా తన దుస్తులు పైకెత్తకొని కాలువలో దిగాడు. చేతులు ఆ 
మురికినీటిలో పెట్టి గ్లాసు పైకి తీశాడు. ఇంతలో మిగిలిన శిష్యులు పాకీవానిని 
పిల్ళుక్‌ "ని వచ్చారు. 

గురునానక్‌ దేవుడు శిష్యులందరి ముందు లహిణాను (ప్రశంసించారు. 
మిగిలిన శిష్యులను మందలించలేదు. అయినా ఆయన మనస్సులోని భావం 
వారరిదరికీ అర్థం అయింది. శ్రద్ద, నిష్ట, పూజాభావనతో పనులు చేయాలని 
గురుదేవుడు వారికి బోధిస్తున్నారు. 

లహిణా అనే ఈ శిష్యుడే తరువాత కాలంలో గురుఅంగద దేవునిగా 
(ప్రసిద్దికక్కాడు. 





27 


వా క (6 


(వరణ దీపాలు 





మరల పోరాడుదాం 


సోలన్‌ నదీతీరంలో వజ్రాలగని వున్నదని బుజువులు లభించాయి. రైఫిల్‌ 
దానిని వెతకటంలో మునిగిపోయాడు. ఒక యేడాది పూర్తి అయింది. 
అహర్నిశలూ కృషి చేశారు. కాని ఫలితం లేదు. ఇంత (ప్రయత్నించినా లాభం 
లేకపోయిందే అనే ఆలోచన కలిగింది. అతనిలో నిరాశానిస్ఫహలు చోటు 
చేసుకున్నాయి. పనిచేయటం ఆపివేసి అతడు తిరిగిపోదామన్న నిశ్చయానికి 
వచ్చాడు. మరలివెళ్లేందుకు ప్రయత్నాలు మొదలైనాయి. పోతున్న క్షణంలో 
కూడా అతను ప్రయత్నాలు కొనసాగిస్తూనే వున్నాడు. మనస్సు చెబుతోంది - 
“ఇంకొక్కసారి ప్రయత్నించి చూడు.” తిరిగి వెళ్లేరోజున రైఫిల్‌ మరోమారు 
ప్రయత్నించి చూశాడు. ఎందుకో ఒక నూతనోత్సాహం అతనిలో పరవళ్ళు 
త్రొక్కింది. అతను మళ్లీ పనిలో మునిగిపోయాడు. చిట్టచివరకు అతనికి ఒక్క 
వజ్రం చేతికి దొరికింది. ఆనందంతో అతను చిందులు వేశాడు. “ఇదిగో, 
దొరికింది”, అనే మాట అతని నోటి నుండి వెలువడింది. 


అతడిప్పుడు మరోమూల నుండి నది అంతటినీ సర్వేక్షణ చేశాడు. గుట్టల 
కొలది వజ్రాలు దొరికాయి. అతడు గొప్ప ధనవంతుడై పోయాడు. రైఫిల్‌ తన 
కార్యాలయంలో ఒక బోర్డు మీద వ్రాయించాడు --- 'నిరాశాయుత క్షణాలలో 
కూడా ఆలోచిసూ వుండు, “మరోసారి పోరాడుదాం! అతడీ వాక్యాన్ని రోజూ 
చదువుకుంటుంటాడు. 

రైఫిల్‌ లాంటి వ్యక్తులు పరిస్థితులకు దాసులుగా ఉండరు. పరిస్టతుల 
వీపుపైకెక్కి నిల్చుని విజయపతాకాన్ని ఎగురవేస్తారు. 


అంప న నకల కనను తొనల తము నన ంయనోపనాలలనున నానన కానానా నాల ననాకమొలనకనాన పనన నకాన భోగాల జాడను లానడడగాడాస దాతాను నను 


28 


¥ (వేరణ టీపాలు సీ 





23త్తేమిరల్వెసం 


భయంకరమైన తుఫాను వచ్చింది. గేలీలో సరస్సులో నీరు పైపైకి 
ఎగసిపడుతోంది. నావలు ఎగురుతున్న అలల తాకిడికి అటూ ఇటూ 
ఊగిపోతున్నాయి. నీళ్లు నావలలోకి రాసాగాయి. ప్రయాణీకులు 
భయభీతులైపోతున్నారు. అందరికీ కంగారుగా వుంది. 


ఒక నావలో ఒక మూల ఒకానొక వ్యక్తి శాంతంగా, నిశ్చింతగా నిద్రలో 
మునిగివున్నాడు. ఈ గొడవ విని అతడు మేల్కొన్నాడు. పరిస్థితిని ఆకళింపుకీ 
చేసుకున్న పిదప సహచరులతో చెప్పాడు - “ఇందులో భయపడవలసిన 
విషయమేముంది? తుఫానులు వస్తుంటాయి. మనుష్యులు మరణిస్తుంటారు. 
తత్తరపడిపోవలసిన అగత్యం లేదు. వినండి. నేను విశ్వాసంతో చెబుతున్నాను. 
ఈ తుఫాను కొంచెం సేపటికి శాంతిస్తుంది. సోదరులారా, విశ్వాసం అనేది 
ఉండాలి. అది తుఫానుకంటె శక్తిమంతమైనట్టిది.” ఇలా చెప్పి నిశ్చింతగా వున్న 
ప్రయాణీకుడయిన ఆ ఏసుక్రీస్తు కండ్దు మూసుకున్నాడు. తరువాత లేచాడు. 
సరస్సు నీటిని స్పృశించి యిలా అన్నాడు -- '“మూర్చుడా! శాంతించు. 
ఆశ్చర్యకరంగా తుఫాను శాంతించింది. నావలు ఊగులాడటం మానివేశాయి. 
అల్లరి పిల్లవాడి మాదిరిగా తుఫాను భయపడి నెమ్మదినెమ్మదిగా ఆగిపోయింది. 
అంతా మళ్లీ స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్నారు. (క్రీస్తు ప్రయాణీకులకు 
వివరించాడు, “అత్యంత భయంకర పరిస్థితులు ఎదురైనప్పటికీ విశ్వాసాన్ని 
ఆశ్రయించుకొని ఉండు. మృత్యుదేవత శిరస్సుపై నర్తిస్తున్నా కూడా అట్టి వ్యక్తి 
ప్రశాంతంగా ఉండగలడు. 





29 


డ్‌ (వేరణ దీపాలు త్త 
ఉద్దామసింగ్‌ సహనం 


పెషావరులో రత్నాదేవి తన భర్తతో పాటు వైశాఖ స్నానం చేయటానికి 
అమృతసర్‌ వచ్చింది. జలియన్‌వాలాబాగ్‌లో ఆంగ్షేయులు చేసిన హత్యాకాండలో 
ఆమె భర్త చనిపోయాడు. ఆ నిర్భాగ్యురాలు గుండెలు బాదుకొని ఏడుస్తోంది. 
ఆమెకు తన భర్త శవం కావాలి. ఒంటరిగా ఒక అబల ఆ (ప్రదేశంలో శవాన్ని 
వెతుకుకోవటం ఎలా? నాలుగువైపుల కాపలా ఉంది. అందులోకి ఎవరినీ 
ప్రవేశించనీయటం లేదు. 





యువకుడైన ఊఉద్దామ్‌సింగ్‌ ఆ హ్రోవన  వెడుతున్నాడు. 
హృదయవిదారకమైన ఆ (స్త్రీ రోదనస్వరాన్ని విని ఆమె వద్దకు వచ్చాడు. 
విషయం అంతా తెలుసుకున్నాడు. “సోదరీ, ఏడవటం వ్యర్థం. నీకు నీ భర్త శవం 
కావాలి కదా. అయితే పద. నేను నీ వెంట వచ్చి ఆ (ప్రదేశంలో వెతుకుతాను. నేను 
ఒక్కడినే శవాన్ని మోసుకొని రాగలను. కాని అతనిని గుర్తుపట్టలేను. అయితే 
నీవు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏడవకూడదు. శబ్దం వినిపించిందంటే కాపలా 
వారు కనిపెట్టేస్తారు.? ఉద్దామ్‌సింగ్‌ మాటలతో రత్నాదేవి కన్నీటిని 
తుడుచుకొన్నది. ఇరువురూ నిశ్శబ్దంగా ఆ (ప్రదేశంలోకి (ప్రవేశించారు. 
కాపలొదారులు ఎవరూ వారిని గమనించలేదు. 


1200 శవాలు అక్కడ పడివున్నాయి. ఆ (ప్రదేశమంతా. నెత్తుర 
మడూపోయింది. చుట్టూ గాఢాంధకారం. ఈ చేతికి ఆ చేయి కనిపించట! 
లేదు. శవాలను పరిశీలిస్తూ, కొన్నిటి నుండి తొలగివోతూ, కొన్నింటి: 
దాటుకుంటూ యిరువురూ తుట్టతుదకు ఒక శవం దగ్గర వెళ్లి నిల్చున్నారు 


నానన 


30 


న్‌ పః 
a (వరణ దీపాలు 


rT sss srr rr rn 
నెత్తురుతో నిండిన ఆ శవం ముఖం వైపు చూడగానే రత్నాదేవి ఒక్కసారిగా కేక 
పెట్టింది. అది ఆమె భర్త యొక్క శవమే. తాను ఏడవనని యిచ్చిన మాటను 
ఆమె మర్చిపోయింది. 


రత్నాదేవి వేసిన కేక వినగానే కాపలావాడు తన తుపాకీని ఆమె వైపుగా 
గురిపెట్టాడు. ఉద్దామ్‌సింగ్‌కు తుపాకీ గుండు తగిలి గాయమయింది. అప్పుడు 
సరిగా అర్ధరాత్రి అయింది. ఉద్దామ్‌సింగ్‌ సాహసాన్ని కోల్పోలేదు. తలపాగా తీసి 
గాయమయిన తన భుజానికి గట్టిగా కట్టుకున్నాడు. రత్నాదేవితో కలిసి ఆ 
శవాన్ని ఏదో విధంగా ఆ ప్రదేశం నుండి బయటకు ఎత్తుకొనివచ్చాడు. నగరంలో 
అప్పుడు కర్ఫ్యూ పెట్టారు. ఉద్దామ్‌సింగ్‌ ఈ పని అంతా పూర్తీ చేసుకొని 
యింటికి చేరుకున్నాడు. రత్నాదేవి ఉద్దామ్‌సింగ్‌ను ఆశీర్వదించింది. 


బత్నీంగ మహిమ 


కొంత కాలంపాటు సత్సంగము లభించినా అది ఎంతటి (ప్రభావాన్ని 
చూపిస్తుందో అమరవీరుడు ' ఆర్యముసాఫిర్‌ పండిత లేఖరామ్‌ జీవితం చూస్తే 
తేలుస్తుంది. ఆర్య సమాజంలో ఆయన గొప్ప నాయకుడు. గ్రామగ్రామానికి 
వెళ్లి ఆయన (ప్రచారం చేస్తుండేవాడు. ఒక గ్రామంలో ఆయన ఉపన్యాసం 
యిస్తుంటే ముగలా. అనే-ఒక దోపిడీదొంగ కూడా వచ్చి ఆ ఉపన్యాసం వినటం 
తటబ్టంచింది. అతన శనుచ్రరులు కూడా ఇతర వ్యక్తులతోపాటు కలిసి 
కూర్చున్నారు. గ్రామప్రజలు “ముగలా'ను చూశారు. గుర్తించారు. వారికి పై 
ప్రాణాలు పైనే పోయాయి. వారి కొళ్ల (శ్రీంద భూమి జారిపోయినట్లు 
అనిపించింది. వారు ఒక్కొక్కరే లేవసాగారు. పండిత లేఖరామ్‌ ఉపన్యాసం 
కొనసాగుతోంది. (పజలు ఒక్కొక్కరు లేచిపోవటంా మొదలుపెట్టారు. ఏమిటి 


—— 


31 


వ్‌ 


డ్‌ (వరణ దీపాలు 3 


ఇలొ జరుగుతున్నదని లేఖరామ్‌కు ఆశ్చర్యమేసింది. నెమ్మదిగా అందరూ 
వెళ్లిపోయారు. ముగలొ, అతని అనుచరులు మాత్రమే మిగిలారు. పండిత 
లేఖరామ్‌ ఉపన్యాసం ఇస్తూనే వున్నారు. ఆయన కర్మయోగాన్ని గురించి 
చెబుతూ, ఇలా అన్నారు. “అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం.! 
ఉపన్యాసం పూర్తి అయింది. ముగలా ఆ పండితుని వద్దకు వెళ్లి, ' మీరెవరు?! 
అని అడిగాడు, 





“నేను లేఖరామ్‌ను', అని పండితుడు సమాధానం చెప్పాడు. "నేను 
ఏకాంతంగా మిమ్మల్ని కొన్ని విషయాలు అడుగుదామనుకుంటున్నాను. నేను 
మిమ్మల్ని కలుసుకోవచ్చా?' అని ఆ దొంగ అడిగాడు. “తప్పక కలుసుకోవచ్చు. 
నా వసతి ఆర్య సమాజంలో. అక్కడికి రావచ్చు.” అని లేఖరామ్‌ చెప్పాడు. 

రాత్రివేళ దొంగ అతని సహచరులతో సహా ఆర్యసమాజ భవనంలో వెళి 
లేఖరామ్‌ను కలుసుకున్నాడు: గ్రామస్టులందరికీ భయం చేసింది. ఏదో -ఆపద 
ముంచుకొని వచ్చిందని వారనుకున్నారు. ఈ దొంగలు పండిత్‌జీని దోపిడీ 
చేయటానికి వచ్చారని భావించారు. కాని ముగలా చేతులు జోడించి పండిత్‌జీని 
అడిగాడు - “మనం చేసిన ప్రతి కర్మ యొక్క ఫలాన్ని అనుభవించవలసిందేనని 
మీరు చెప్పారు కదా. ఇది సత్యమేనా?' పండిత్‌జీ ఇలా చెప్పారు, “నూటికి 
నూరుపాళ్ళు సత్యమే' ముగలా అడిగాడు, : “(ప్రతి కర్మ యొక్క ఫలాలు 
అనుభవించక తప్పదా? దాని మండి రక్షించుకొనే ఉపాయం ఏమీ లేదా? 
పండిత్‌జీ చెప్పారు, “లేనే లేదు! ముగలా అప్పుడడిగాడు, “అయితే నా సంగతి 
ఏమిటి? నేను చాలా యేండ్లు దోపిడీలు దొంగతనాలు చేస్తున్నాను.' పండిత్‌జీ 
ఇలా అన్నారు - “ఈరోజు నుండి వదలిపెట్టు. రేపు నీవు ఆర్యసమాజ భవనానికి 





32 


_ 


వ్‌ 
ఓ వరణ దీపాలు Pe 3 
Msc ERE నను నికుననలల కనని మననం 


రా. నీకు యజ్ఞోపవీతధారణ జరుపుతాను. అటు తరువాత ధర్మమార్గంలో 
నడుచుకో. 

ముగలా, అతని అనుచరులు మర్నాడు ఆర్యసమాజ భవనానికి వెళ్లారు. 
వారందరి జీవితాలు మారిపోయాయి. సత్సంగ మహిమ అంటే ఇలా 
వుంటుంది. 


లేణబుల్‌। కఠతిణు 


15 యేండ్ల వయస్సులో తీర్టరామ్‌ 10వ తరగతి పోస్‌ అయినాడు. పంజాబ్‌ 
ప్రాంతం మొత్తంలో మొదటివాడుగా వచ్చాడు. - బోర్లువారు అతనిని 
ప్రోత్సహించేందుకు ఉపకార వేతనం ఇచ్చారు. తీర్థరామ్‌ను పై చదువులు 
చదివించాలనే కోరిక తండ్రికి లేదు. అయినప్పటికీ తన స్వంతశక్తిపై ఆధారపడి 
తీరరామ్‌ కాలేజీలో చేరాడు. తనకు లభించే ఉపకార్రవేతనాన్ని కాలేజీ ఫీజు క్రింద 
చెల్లించేవాడు. పుస్తకాలు కొనుక్కుండేవాడు. భోజనం వ్రారాల కోసం 
ట్యూషన్లు చెప్పుకొని ఎలాగో అలా నెట్టుకొనిపోదామని నిశ్చయించుకున్నాడు. 





అతని ఆదాయం రోజుకు మూడుపైసలు. దీనితోనే అతను తృప్తి 
పడేవాడు. లాహోరు వంటి నగరంలో ఇంత తక్కువ డబ్బుతో నివసించటం 
ఎంతో కష్టమో ఊహించుకోవచ్చు. తీర్థరామ్‌ ఒక హోటల్లో రొట్టెలు తినేవాడు. 
రొట్టెలకు రెండు పైసలు చెల్టిస్తుండేవాడు. రొట్టెలలో పప్పు ఊరకనే 
యిస్తుండేవారు. కొంతకాలం సాగింది. హోటలు వాడు తన నియమాలు 
మార్చివేశాడు - పప్పు ఊరకనే యివ్వటం జరుగదని చెప్పాడు. ఇక తప్పక 
తీర్టరామ్‌ సాయంత్రం భోజనం చేయటమే మానివేశాడు. 





33 





ర్ల న వమానుల కొనుక్కోవటానికి వ వెళ్లాడు కు తీర్టరామ్‌ 
కొట్లో నుండి వెనుకకు తిరిగివస్తుంటే కాలి చెప్పు తెగి కాలువలో పడిపోయింది, 
కాలువ లోతుగా వుంది. చెప్పు మునిగిపోయి కొట్టుకొనిపోయింది. 
విరక్తభావంతో తీర్థరామ్‌ మిగిలిన ఒక చెప్పు చేత్తా పట్టుకొని ఇంటికి వచ్చాడు. 
రెండోచెప్పు ఎక్కడో సంపాదించాడు. అది ఈ చెప్పుకు జతగా లేదు. 
జతకుదరని చెప్పులు వేసుకొని చాలాకాలం కాలక్షేపం చేశాడు. తోటి విద్యార్థులు 
ఎగతాళి చేస్తుండేవారు. అతడు లక్యపెట్టేవాడు కాదు. నిర్వికారంగా 
తపోమయమయిన జీవితాన్ని గడుపుతుండేవాడు. అతను ఎంతో (శ్రద్దతో 
చదువుకొనేవాడు. అన్ని తరగతుల పరీక్షలలోను ఎప్పుడూ (ప్రథమస్థానంలోనే 
ఉత్తీర్ణుడవుతూ ఉండేవాడు. లేమిగా వున్న రోజులలో అతని హృదయం 
ఎప్పుడూ సద్భావములతో నిండి వుండేది. 


తనకున్న యోగ్యతను అతను వ్యక్తిగత లాభం కోసం ఎన్నడూ 
ఉపయోగించుకోలేదు. దేశధర్మముల నిమిత్తం అతను తనను తాను 
సమర్పించుకున్నాడు. తీర్దరామ్‌ స్వామి రామతీర్థ అయినాడు. దేశవిదేశాలలో 
భగవంతుని సేవకై తన జీవితాన్ని వినియోగించాడు. 


కర్తయోగసాధన 


జల్సాయిగురీలోని తేయాకుతోటలో 13 యేండ్లబాలుడు కూలీగా 
పనిచేస్తుండేవాడు. బీదవాడు. తండ్రీ లేడు. పేరు భీమచంద్ర ఛటర్లి. ఈ 
బాలుడు రోజూ 18 గంటలు పనిచేస్తుండేవాడు. ఆ రోజుల్లో అతని జీతం నెలకు 
15 రూపాయలు. అందులో 10 రూపాయలు తల్లికి యిస్తుండేవాడు. 





34 





(రం రల వానా 

ఒకరోజు తల్లి అతనితో ఇలా చెప్పింది - “భీమా, మనకు ఇల్లు జరగటం 
కష్టంగా వున్న మాట నిజమే. నీకు ఒకటి చెప్పదల్ఫుకున్నాను. నివు ఈ 
ఉద్యోగాన్ని వదలిపెట్టు. మనం ఎన్ని కష్టాలయినా పడదాము. నీవు 
బెంగపెట్టుకోకు. నీవు చదువుకొని పైకి రావాలి. జీవితంలో ఏదైనా 
గొప్పకార్యాన్ని సాధించాలి. ఇదే నాకున్న కోరిక. 

కుమారుడు తల్లికి నమస్కారం చేసి ఆమె అనుజ్ఞ తీసుకున్నాడు. 
ఇల్టువాకిలి తాకట్టు పెట్టి అతను చదువుకొనటం మొదలుపెట్టాడు. జీవితంలో 
ముందు ముందుకు సాగిపోయాడు. లండన్‌లో చార్హర్డు ఎలెక్టికల్‌ ఇంజనీరింగు 
పట్టాను పుచ్చుకున్నాడు. బాగా పైకి ఎదిగిపోయాడు. అత్యుత్తమమైన 
ఇంజనీరుగా పేరు (ప్రఖ్యాతులు సంపాదించాడు. రుజకీ ఇంజనీరింగు కాలేజీలో 
ప్రొఫెసర్లు కూడా అతని వద్ద ట్రయినింగు పొందేవారు. 


కాశీ హిందూ విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగు విభాగం నమూనాను 
తయారుచేసింది భిమచంద్ర ఛటరన్టీయే. ఇంతేకాదు. 20 యేండ్లపాటు రోజుకు 
16 గంటల చొప్పున, మరొక 5 యేండ్లపాటు రోజుకు 20 గంటల చొప్పున 
పనిచేసి ఆయన ఒక బృహధ్గంథాన్ని రచించాడు. దీనిలో 30 
ఖండములున్నాయి. 15000 పేజీలున్నాయి. 


కర్మయోగ సాధనలో ఉన్న అద్భుతం ఇది. 


స్వస్మాన వేషాభిమానం 


బాలుడు క్రైస్తవ మిషనరీ స్కూలు వదలిపెట్టి ఒక (క్రొత్త భారతీయ 
విద్యాలయంలోకి (ప్రవేశించాడు. అక్కడి (ప్రధానాచార్యులు ( క్రీ వేణి మాధవదాస్‌ 
పంచె - లాల్చీ ధరించి సాదావేషంలో ఉన్నాడు. ఆయనను చూచి బాలుని 
మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. విద్యాలయ |ప్రధానాచార్యుడే ఇలా పంచె - లాల్చీ 





35 


నే మ 
జఫ ఇటీ లీ 


(ేరణ టీపాలు 


ధరించి బడికి వస్తుంచే నేను మాత్రం అలా ఎందుకు రాకూడదు? నేను ఈ 
బడిలోని విద్యార్థినే కదా! బాలుడు ఇంటికొచ్చాడు. అక్కడ అతడి దృష్టి స్వామి 
వివేకానంద చిత్రపటంపై పడింది. ఇట్టి దుస్తులు ధరించి వివేకానందుడు 
(పపంచమంతటిలో ఖ్యాతికెక్కాడు. నాకు ఈ కోటు - ప్యాంటూ ఎందుకు? 
బొలుని మనస్సులో భారతీయ వేషధారణ విషయంలో పట్టుదల ఏర్పడింది. 
మర్నాడే సుభాష్‌ బోస్‌ పంచె - లాల్ఫీ ధరించాడు. ఆ వేషాన్ని చూచి తండ్రి 
కోపగించాడు. కాని బాల సుభాష్‌ దృఢంగా చెప్పాడు - “నాన్నగారూ, ఇది మన 
జాతీయ వేషం. ఇది నా ఒంటికి బాగుండలేదా? మనం భారతీయులం. మనం 
మన దుస్తులు ధరించాలి. అంగ్ల దొరలలాగా మనం ఎందుకు 
తయారుకావటం? 


బాల్యంలోనే ఈ విధంగా సుభాష్‌ బోస్‌కు భారతీయ వేషభాషల పట్ట 
ఆభిమానం ఉండేది. 


జన్నసిద్ద దేశభక్తి 


దేశం కొరకు సర్వస్వార్పణ చేయాలనే భావం అకస్మాత్తుగా కలుగదు. దాని 
బీజాలు పుట్టినప్పుడే మొలకెత్తుతాయి. కేశవుడు అలాంటి జన్మసిద్ద దేశభక్తి 
కలిగిన బాలుడు. బాలకేశవుడు నాగపూర్‌లో పాఠశాలలో చదివేటప్పుడు తోటి 
విద్యార్థులకు ఒక సవాల్‌ విసిరాడు - “ఈరోజున మనం తనిఖీ కోసం వచ్చే 
ఆరర్షేయ ఇన్స్‌షెక్టర్‌ను 'వందేమాతరం' నినాదంతో స్వాగతం పలుకుదాం.” 


ఇన్స్‌ష్ట్టరు తరగతులలోకి ప్రవేశించగానే కశవుని నాయకత్వంలో 
“వందేమాతరం నినాదంతో ఆయనకు స్వాగతం పలికారు. ఇన్స్‌పెక్టరు 
“వందేమాతరం” నినాదాన్ని విని అగ్గి-బుగ్గి అయినాడు - “ఈ పిచ్చికేకలు 


36 


క (వరణ దీపాలు 


ఏమిటీ? నేను ఈ విద్యాలయాన్ని మూాసివేయిస్తాను' వెంటనే అంతటా నిశ్శబ్దం 

అలముకుంది - ప్రధానాచార్యుడు కేశవుణ్ణి పిలిచి క్షమాపణ చెప్పమని కోరాడు. 
స్కూలు త్షేమం కోరి ఇది చేయక తప్పదని నచ్చచెప్పారు. బాలకేశవుడు 
స్వాభిమానంతో ఇలా అన్నాడు - “ఎందుకోసం క్షమాపణ? నేను 
మాతృవందనం చేశాను. ఏ అపరాధము చేయలేదే! నేను మరల ఒకసారి ఇప్పుడు 
మరింత ఉచ్చస్వరంలో “వందేమాతరం నినాదం చేస్తాను. “వందేమాతరం. 
ఈ నినాదం చేసుకుంటూ సాహసవంతుడైన ఆ బాలుడు తరగతి నుండి 
బయటకు వెళ్ళిపోయాడు. 


అతనిని స్కూలు నుండి బహిష్కరించారు. కేశవునిలోని ఈ సంకల్పం 
అనే అగ్నికణం దావానలంవలె పైకి లేచింది. తనకున్న ఈ దృఢసంకల్ప శక్తి 
ద్వారానే కేశవుడు తరువాత కాలంలో జాతీయ సౌశీల్య నిర్మాణం చేసే హిందూ 
సంఘటన ఐన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ను స్థాపించాడు. 


1921 నాటి సంగతి. ఒకనాడు వారణాసిలోని సందులలో కొందరు 
బాలుర సమూహం ఆకాశం చిల్లులు పడేలా నినాదం చేసుకుంటూ ముందుకు 
వెళుతోంది. వారికి నాయకుడు 15 ఏండ్ల బాలుడు. అతనిది బలిష్టమైన శరీరం. 
ఉచ్చస్వరంతో ఆ బాలుడు నినాదము ఇచ్చాడు - “ఇంక్విలాబ్‌ వెంటనే 
“జిందాబాద్‌? అనే కేక మారుమోగిపోయింది. “భారత్‌ మాతాకీ బ్ర 
“ఆర్జోయులారా! భారత్‌ విడిచిపోండి!' అనే నినాదాలు మిన్నుముట్టాయి. 


అప్పుడే, “పట్టుకోండి, పట్టుకోండి", అనే కేకలు వినవచ్చాయి. బాలురలో 
కొందరు అటూ ఇటూ పరిగెత్తారు. నాయకత్వం వహిస్తున్న ఆ బాలుడు తన 


37 





శః షః 
తే (వేరణ దీపాలు లనే 


వెంట వున్న ఇద్దరు ముగ్గురు సహచరులతో అక్కడే స్థిరంగా నిల్చున్నాడు. 
తీవ్రస్వరంతో నినాదాలు ఇస్తున్నాడు. పోలీసులు వచ్చి అతనిని ఈడ్చుకుంటూ 
వెళ్ళారు. 





అది కోర్టు గది. ఆర్లోయ మెజి(స్టేటు కఠినస్వరంతో ఇలా అడిగాడు - 

“నీ పేరేంటి?’ “ఆజాద్‌'. ఆ బాలుడు తీక్షణమైన స్వరంతో చెప్పాడు. 

“తండ్రి పేరు?' జవాబు వచ్చింది - “స్వాతం త్ర్యం'. 

“ఏమిటీ వదరుతున్నావు? మేబి(స్టేటు (క్రోధంతో అన్నాడు - 'నీవు కోర్టు 
వారిని అవమానిస్తున్నావు తెలుసునా? నిజం చెప్పు? 

నీ ఇల్లెక్కడ?” ' జైలు”, 

అతను నిర్భయంగా సమాధానం చెప్పాడు. 

'మేజిగ్టేటు బెత్తాలతో కొట్టమని శిక్ష విధించాడు. బాలుడు అడిగాడు - 
“ఇంతేనా?” కోర్టు ముగిసింది. 


బెత్తంతో దెబ్బలు కొడుతున్నాడు. చర్మం ఊడివస్తోంది. నెత్తురు 
కారుతోంది. కాని బాలుడు “అమ్మా అని కూడా అనలేదు. బెత్తపు దెబ్బ 
పడినప్పుడల్లా “వందేమాతరం' అనే శబ్దం మాత్రమే అతని నోటి నుండి 
వెలువడుతోంది. ఆ వీరబాలుడు ఎవరో కాదు. ప్రఖ్యాత విష్టవవీరుడ 
చంద్రశేఖర ఆజార్‌. 


చంద్రశేఖర్‌ నిజంగానే ఆజాద్‌. అనగా స్వతంత్రుడు. మరణించే క్షణ! 
వరకు పోలీసులు అతనికి సంకెళ్ళు వెయ్యలేకపోయారు. 





38 


వాస 
స్త్‌ 


(వరణ దీపాలు 


ఆనా జప రా కనాన నతన కలా లకర నానన 


కులతత్వం పనికిరాదు 


నుదుట తిలకం ధరించిన ఒక సేర్‌జీ రైల్లో ప్రయాణిస్తున్నాడు. 
కొంతసేపటికి సేర్‌జీ తన భోజనం డబ్బాను తెరిచి భోజనం చేద్దామని 
అనుకున్నాడు. (ప్రక్కనే ఖద్దరు దుస్తులు ధరించిన ఒక నాయకుడు కూర్చుని 
ఉన్నాడు. సేర్‌జీకి అనుమానం వచ్చింది. “అయ్యా! మీదే కులం? క్షమించండి, 
కొంచెం ముఖ్యమైన పని ఉండి అడగవలసి వచ్చింది. లేకపోతే.......' 


'సాధునుల కులం అడుగవద్దు. జ్ఞానాన్ని (గ్రహించండి. (జాతిన పూఛో 
సాధుకీ, పూచ్‌ లీజియే జ్ఞాన్‌) అనే సామెతను వినలేదా సేర్‌జీ?' 


'సాధువులు ఐతే కులాన్ని అడగం, మీరు కాషాయవస్రాలు ధరించలేదు 
కదా? ఇప్పుడు పాకీవారు మొదలుకొని బ్రాహ్మణులు, వైశ్యులు అందరు 
నాయకుల్లాగా కనిపించేందుకు ఖాదీ దుస్తులు ధరిస్తున్నారు. మీ కులం 
చెప్పటానికి అభ్యంతరం ఏముంది?” 


“సేఠ్‌జీ, ఏమీ లేదు. కులం చెప్పకపోయినా ఏమీ కాదు ఇలా .అని ఆ 
నాయకుడు పత్రిక చదువుకోసాగాడు. సేఠ్‌జీ ఇంకొకసారి అడిగాడు. అప్పుడు 
ఆయన ఆలోచించుకుని ఇలా చెప్పాడు. “ఒక కులమని ఏమి చెప్పేది?! 
“అయితే తమరిది వర్ణసంకరమా?” చూడబోతే మీ తండ్రిగారు మరొక కులం 
(స్త్రీని వివాహామాడారు లాగుంది.” తన తండ్రిని గురించిన నిందావాక్యం విన్న ఆ 
నాయకుడు మర్మగర్భమైన మాటలతో పరిహాసపూర్వకంగా ఇలా చెప్పారు - 
“సేఠ్‌జీ, మీరు కులం అడిగారు కనుక వినండి. నేను గాంధీవాదిని. ఉదయమే లేచి 
ఇల్టు, వాకిలి, పాకీ దొడ్డి శుభ్రం చేస్తాను. అప్పుడు నేను పాక్షీవాళ్లో. చెప్పులు 
శుభ్రపరుచు సమయంలో మాదిగవాడిని. గడ్డం చేసుకొనే సమయంలో 








39 





య [వేరణ బీపాలు ట్రే 


మంగలిని. గుడ్డలు ఉతుకుకొనే సమయంలో చాకలిని. నీళ్ళు తోడేటప్పుడు 
శూద్రుడును. లెజ్థలు చూసుకొనేటప్పుడు వైశ్యుడను. కాలేజీలో బోధించే 
టప్పుడు బ్రాహ్మణుడను. ఇప్పుడు మీరే చెప్పండి, నా కులం ఏమిటో?' 





ఇంతలో స్టేషన్‌ వచ్చింది. ఆ నాయకునికి స్వాగతం పలికేందుకు స్టేషన్‌లో 
అపారమైన జనసందోహం ఉంది. 


ఆ నాయకుని మెడను పూలహారాలతో ముంచెత్తారు. ఆ నాయకుని పేరు 
ఆచార్య కృపలానీ. ప్రఖ్యాత గాంధేయవాది. 


ఖుదా వట్టకు ఎవాలి. 


షా ఆశరామ్‌ అలీ ఒక భక్తుడు. ఒకసారి ఆయన సహారాన్‌పూర్‌ నుండి 
లక్నో వెళుతున్నాడు. రైల్వేస్టేషన్‌లో తన సామాను అంతటిని తూకం వేయించి 
దానికి తగిన రైల్వే రుసుము చెల్లించవలసిందిగా శిష్యులను కోరారు. 


ఆ బండిలో గార్డుగా ఉన్న వ్యక్తి ఆయనకు భక్తుడు. అతను ఇలా చెప్పాడు - 
“రుసుము చెల్లించనక్కరలేదు. నేను వెంట వస్తున్నాను కదా.” భక్త షా ఇలా 
అడిగాడు - “నీవు ఎక్కడిదాకా వెళుతున్నావు?” గార్డు చెప్పాడు - “బరేలి వరకు 
వెళ్లాను. మీరు దిగులు చెందనక్కరలేదు.” “నాయనా, నేను ఇంకా ముందుకు 
వెళ్ళాలి భక్త షా చెప్పాడు. “బరేలి నుండి లక్నోదాకా ఇంకొక గార్డు వెళతాడు. 
అతనితో నేను చెబుతాను. మీకు ఏ విధమైన అసౌకర్యము కలుగదు'. “ఆ 
తరువాత ఏమౌతుంది?” భక్త షా (ప్రశ్నించాడు. “మీరు లక్నోదాకానే కదా 
వెళుతున్నారు. అంతవరకు మీకు ఆ గార్డు తోడుంటాడు'. గార్డు సమాధానం 
చెప్పాడు. 





git వ 
ఓ వ నైరణ టీపాలు మ్‌ 


“ప్రియమైనవాడా! నా యాత్ర సుద్బీర్ణమైనట్టిది.' భక్తషా చిరునవ్వుతో 
చెప్పాడు. “నీవేమో లక్నో దాకా వెళ్ళే సంగతిని గురించి చెబుతున్నావు!'. గార్డు 
ఆశ్చర్యాన్ని (ప్రకటించాడు. 

“ప్రస్తుతానికి నేను వెళ్ళవలసింది లక్నో దాకొనే. కాని ఈ జీవనయాత్ర 
ఇంకా సుద్లీర్ణమైనది. అది ఖుదావద్దకు చేరటంతో ముగుస్తుంది. 
సామానంతటికి రుసుము చెల్లించకపోతే ఆ పాపానికి అక్కడ నాకు శిక్ష 
పడుతుంది. ఆ శిక్ష నుండి నన్నెవరు రక్షిస్తారు?! 





గార్డు సిగ్గుతో తలవంచుకున్నాడు. శిష్యులు సామానంతటిని తూకం 
వేయించి దానికైన రైలుఛార్జి పూర్తిగా చెల్లించారు. 


ఐకలాంగుదైన నవలా రచయిత 


పసితనంలోనే అతని కాలు విరిగిపోయినది. అతనిని చూచిన వారందరూ 
“పాపం దురదృష్టవంతుడు అని అంటుండేవారు. అతని భవిష్యత్‌ 
అంధకారమయిపోయిందని బాధపడ్డుండేవారు. అతడి పేరు హెచ్‌. డి. వెల్స్‌. 


ఎవరేమన్నా అతను లెక్క పెట్టేవాడు కాదు. ఈ పరిస్థితిని ఎదుర్కొనాలి 
అని అతను అనుకున్నాడు. జీవితంలో ఏదో ఒక ఘనకార్యం సాధించాలని 
నిశ్చయించుకున్నాడు. సాహిత్య సృష్టి చేయాలని అతడి సంకల్పం. అతను 
క్రమంగా అభివృద్దిని సాధించాడు. రచయితగా ప్రపంచ (ప్రభ్యాతిగాంచాడు. 
ఆగ్రశ్రేణికి చెందిన నవలారచయితగా పేరుపొందాడు. అతడి కుంటితనం అతని 
పురోగతిని ఏమాత్రం కుంటుపడనీయలేదు. హెచ్‌.జి.వెల్స్‌ తన పురుషార్థం 





41 


qe En 
లత (ప్రేరణ ఖీపాలు యే 


ద్వారా ఒక విషయాన్ని బుజువుపర్చాడు. అదృష్టం గాని, దురదృష్టం కాని 
పురుషప్రయత్నం మీదనే ఆధారపడి ఉంటుంది. పురుషార్థం లోపించినపుడు 
ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. అట్టివారికి అవిటితనం ఒక భారంగా తోస్తుంది. 
అలాంటపుడు ఆ అవిటి శరీరాన్ని భరించటం కూడా కష్టమయిపోతుంది. కాని 
వెల్స్‌ ఎప్పుడూ చిరునవ్వుతోనే జీవించాడు. 


నిత్వ సంసిద్దటే 


ఒక పర్యాయం అల్మోరాలో దురాక్రమణదారుల నుండి పర్వత (ప్రాంతంలో 
ఉన్న తన రాజ్యాన్ని రక్షించుకునేందుకు అక్కడిరాజు తన సైన్యంలో ఒక క్రొత్త 
దళాన్ని నిర్మించే ప్రయత్నం చేశాడు. అందపై అనేకమంది యువకులను భర్తీ 
చేశారు. ఒక్కొక్కరికి ఒక నూతన ఖడ్గాన్ని ఇచ్చారు. తర్వాత రాజు ఆజ్ఞ ఇచ్చారు 
- “ప్రాచల! వెంటనే ఆ యువకులందరూ తన ఒరల నుండి ఖడ్గాలు 
వెలికిలాగారు. ఆ ఖడ్గాలు -త్రిప్తుకుంటూ ఉచ్చస్వరంతో. కేకలు 
వేయనారంభించారు. రాజు అడిగాడు - “ఏమిటీ మీరు చేస్తున్న పని?' 
“మహారాజా! మేము సదా సన్నద్దులమై ఉండాలనుకుంటున్నాము. శత్రువు 
అకస్మాత్తుగా వచ్చి దాడి చేయకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నాము. రాజు ఇలా 
చెప్పాడు - “ధైర్యం లేని వాళ్ళు, ఊరకనే ఆవేశపడిపోయె వాళ్ళు, ఇలాంటి వారి 
వల్ల నాకు ప్రయోజనం లేదు. నిజమైన వీరులు ఇలా ఆర్భాటం చేయరు. 
యుద్దానికి నిత్య సంసిద్దత కల్గి ఉండేందుకు వివిధ రకాలుగా సైనిక శిక్షణ 
పొందుతారు. 











42 


ట్‌ (వేరణ బీపొలు య్‌ 
భారతీయ ఆత్త 


ఒకప్పటి సంగతి. మహాత్మాగాంధీ, (శ్రీ, కక్కర్‌ బాప్పా ఒరిస్సాలో ఒక చిన్న 
రైల్వేస్టేషనులో బండికోసం ఎదురుచూస్తున్నారు. ఒక వృద్ద ఆదివాసీ వ్యక్తి వచ్చి 
గాంధీజీ పాదాలను తాకి నమస్కరించాడు. 





గాందీజీ రెప్ప వాల్ళిక అతనిని చూస్తున్నారు. ఆ వ్యక్తి కేవలం లంగోటీ 
ధరించాడు. కృశించి వున్నాడు. పక్కటెముకలు కన్పిస్తున్నాయి. మొలలో నుండి 
అతనొక పైసా పైకి తీసాడు. దానిని మహాత్ముని పాదాల చెంత ఉంచాడు. గాంధీజీ 
నేత్రాలు మిలమిలలాడాయి. “ఈ పైసా ఎందుకుంచావు?' అని ఆయన 
అడిగాడు. “దైవదర్శనానికి వెళ్ళేటపుడు కానుకలు సమర్పిస్తారు కదా' అని 
ఆతనన్నాడు. గాంధీజీకి ఏం చేయాలో తోచలేదు. ఆ పైసాను తీసుకొని ఆయన 
తన (ప్రక్కనే కూర్చున్న ఒరిస్సాకు చెందిన నిస్వార్థ సనూజ సేవకుడు గోపబంధు 
దాస్‌తో ఇలా అన్నారు -- “చూచారా! ఇదే భారతీయ ఆత్మ అంటే. ఇక్కడ ఈ 
దేశంలో తిండికి లేని దరిద్రుడు కూడా తన కంటే పేదవారికి సహాయం 
చేయడం తన ధర్మమని భావిస్తాడు. ఇతని శరీరం చాలా దుర్భలంగా ఉన్నా ఇతని 
ఆత్మ శక్తిమంతమైనది'. 


జాజియాభణమానం౦ 


1968వ సం.లో (శ్రీ, నీలం సంజీవరెడ్డి లోక్‌సభకు స్పీకర్‌గా ఉండేవాడు. 

ఆయన నాయకత్వంలో భారతీయ పార్లమెంటు సభ్యుల (ప్రతినిధి సంఘం 

రమ్యాకు వెళ్ళింది. దీనిలో (శ్రీ) హీరేణ్‌ ముఖర్జీ (కమ్యూనిస్ట్‌) (శ్రీ దత్తో పంత్‌ 

ఠేంగడీ (జనసంఘ) కూడా ఉన్నారు. తమ పర్యటన సందర్భంగా వారు 

రష్యాలోని జార్‌ (ప్రభువుల శీతాకాలపు రాజభవనం అయిన పె(టోగ్రాడ్‌కు 
43 





కక (వేరణ బీపాలు క 


కూడా వెళ్ళారు. అక్కడ ఆకర్షణీయమైన (గ్రీకు దేవతావిగ్రహాలున్నాయి. వాటిని 
చూచి (శ్రీ) ఠేంగడీ అక్కడి రష్యన్‌గైడును ఆడిగారు - “ఈ విగ్రహాలన్నీ చాలా 
పురాతనమ్రైనవిగా కనపడుతున్నాయి. కాని, ఈ రెండు మాత్రం కొత్తవిగా 
ఉన్నాయి. వీటిని తర్వాత పెట్టారా? ఆ గైడ్‌ చెప్పాడు - “అవును, ఈ విగ్రహాలు 
కొత్తవే. వీటిని రెండవ (ప్రపంచ యుద్దం తర్వాత ఇక్కడ పెట్టారు. (శ్రీ, ఠేంగడీ 
అడిగారు - “ఎందువల్ల? రష్యా ఒక కమ్యూనిస్ట్‌ రాజ్యం. నాస్తిక దేశం. ఇక్కడ 
విగ్రహారాధన పనికిరాదు. మతం, దేవుడు కూడా ఇక్కడ నిషిద్దమే. 
అటువంటప్పుడు ఈ విగ్రహాలు ఇక్కడ ఎందుకు పెట్టినట్టు?” దీనిపై ఆ రష్యన్‌ 
గైడ్‌ ఇలా చెప్పాడు - “రష్యావారు విగ్రహారాధకులు కావటం వల్లనో, లేదా వారికి 
(గీకు దేవతల పట్ల భక్తి ఉండటం వల్లనో ఈ విగ్రహాలను ఇక్కడ పెట్టలేదు. ఇది 
వారి జాతీయాభిమానానికి సంబంధించిన విషయం. రెండవ (ప్రపంచ 
యుద్దంలో జర్మనీ నుండి హిట్టర్‌ రష్యాపై దాడి చేశాడు. జర్మనీ సైన్యాలు 
పెట్రోగ్రాడ్‌ చేరగానే మొట్టమొదటిగా వారు ఈ విగ్రహాలను ధ్వంసం చేశారు. 
ఈ విగ్రహాలు పగులగొట్టడం వెనుక కారణం ఉంది. వారు రష్యా 
జాతియాభిమానంపై దెబ్బ తీయాలని అనుకున్నారు. రష్యన్ల మనగ్గర్యాన్ని 
భంగపర్సాలనుకున్నారు. కాబట్టే యుద్ధానంతరం విరుగగొట్టబడిన ఆ 
విగ్రహాలకు బదులుగా (క్రొత్త విగ్రహాలు చేయించి రష్యన్లు అక్కడ పెట్టారు. ఆ 
విధంగా తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నారు. రష్యన్లు హిట్లర్‌ను ఓడించారు. 
అంతేగాదు, హిట్లర్‌ తమ జాతికి చేసిన అవమానాన్ని కూడా 
తుడిచివేసుకున్నారు. ధ్వంసం చేయబడిన విగ్రహాలకు బదులుగా ఈ క్రొత్త 
విగ్రహాలను ఏర్పాటుచేయడం ద్యారా రష్యా జాతీయ స్వాభిమానాన్ని 
పునరుజ్జీవింప చేసుకున్నారు. తమకు జరిగిన అవమానానికి (ప్రతీకారం 
తీర్భుకున్నారు.' 








44 


CD 


స్తా దీరణ దీపాలు యే a 
మతిదాసుని ధక్షనిష్ట 


బారంగజేబు అడిగాడు - “మతిదాసు అంటే ఎవరు?' భాయీ మతిదాస్‌ 
వెంటనే ముందుకు వచ్చి చెప్పాడు - “నేనే మతిదాఫ్‌ను. గురూజీ ఆజ్ఞాపిస్టే 
ఇక్కడ కూర్చుని ఉండి ఢిల్లీ, లాహోర్‌ నగరాలలో జర్లో సంగతులన్నీ వివరంగా 
చెప్పగలము. నీ కోటను ధ్వంసం చేయగలను.” జౌరంగజేబు కోపంతో 
అరిచాడు. భాయీ మతిదాసను మతం మార్చుకోమన్నాడు. లేకపోతే 
అనేకరకాలుగా హింసించగలమని భయపెట్టాడు. సలసల మరుగుతున్న 
వేడినూనె గంగాళాలను చూపించి అతన్ని భయపెట్టడానికి ప్రయత్నం చేశాడు. 
కాని ధర్మవీరులు తమ ప్రాణాలను లెక్కచేయరు. ధర్మం కోసం వారు తమ 
జీవితాలను త్యాగం చేయటమే ఉత్తమమని భావిస్తారు. 








బౌరంగబేబు చెసిన ప్రయత్నాలన్నీ వ్యర్ణమయినాయి. అతని బెదిరింపులు 
ఏవీ పనిచెయ్యలేదు. ఆయనకు కోపం వచ్చింది. బౌరంగజేబు కాజీను పిలిపించి 
అడిగాడు - “ఇతనికి ఏమి శిక్ష విధించాలి. చెప్పు”. కాజీ, ఖురాన్‌ పేజీలు త్రిప్పి 
తన తీర్పు ఇలా చెప్పాడు. “ఇస్తాం మతం స్వీకరించని నేరానికి ఈ కాఫిర్‌ను 
రంపంతో కొయ్యనుచీల్ళే మాదిరిగా నిలువున రెండుగా చీల్సాలి.? బౌరంగజేబు 
సైనికులను పిలిచి కాజీ ఆజ్ఞలను అమలుపరచవలసిందిగా ఆదేశించాడు. 


ఢిల్లీలోని చాందినీచౌక్‌లో రెండు స్థంభాలు పాతారు. వాటి నడుమ 
భాయీ మతిదాస్‌ను (త్రాళ్ళతో గట్టిగా బిగించి కట్టారు. అంతట సైనికులు ఒక 
రంపంతో పై నుండి క్రిందికి అతనిని చీల్చడం మొదలుపెట్టారు. మతిదాసు 
“అయ్యో” అని కూడ అనలేదు. అయిదు నిముషాల అనంతరం బౌరంగజేబు 
మళ్ళీ చెప్పాడు - “ఇప్పటికీ మించిపోలేదు. నీవు ఇస్లాం మతం స్వీకరించు. నిన్ను 


45 






















విడిచొపెడళాం. నీకు ఎంతో డబ్బు, ఎన్నో బహుమతులు ఇస్తాం'. వీర మతిదాసు 
నిర్భయంగా చెప్పాడు. --- 'నా గొంతులో స్రాణాలుండగా నా మతాన్ని 
ఒదులుకోను'. మతిదాసు అంతటి ధర్మవీరుడు. అతన్ని రంపంతో చీల్ఫిన 
చౌక్‌ను భాయీ మతిదాస్‌ చౌక్‌ అని ఇప్పటికీ పిలుస్తారు. 











బిలే అని స్వామి వివేకానందున్ని ఇంట్లో చిన్నప్పుడు పిలుస్తుండేవారు. బిలే 
మహా తుంటరి బాలుడు. మొండితనం చేస్తుండేవాడు. అతనికి భయం అనేది 
లేదు. గర్వం కూడ తక్కువ లేదు. చదువుకునేటప్పుడు మనస్సు లగ్నం చేసి 
ఏకాగ్రతతో చదువుకునేవాడు. ఆడుకునేటప్పుడు స్నేహితులతో కలిసి రకరకాల 
ఆటలు ఆడుకునేవాడు. చెట్ల పైకి ఎక్కటం, బంతి ఆట ఆడటం, 
వ్యాయామం చేయటం అతనికి మిక్కిలి ప్రీతికరమైన విషయాలు. కోతుల 
మాదిరిగా చెట్ట పైకి ఎక్కటం అతనికి ఎంతో ఆనందంగా ఉండేది. అతని 
తాతగారికి మనుమడు చెట్టుపైకి ఎక్కి అల్లరి చేసే అలవాటు ఇష్టం ఉండేది కాదు. 
ఆయనకి భయంగా ఉండేది. బిలే అల్లరి మాన్బటానికి ఆయన భయపెట్టాడు - 
“చెట్టు మీద దయ్యాలున్నాయి. అవి నిన్ను ఎప్పుడో పట్టుకుంటాయి. అప్పుడు 
ఏమి చేస్తావు?! 

బిలే మీద ఈ మాటలు ఏమీ పనిచెయ్యలేదు. కాసేపు అయిన తరువాత 
అతడు మళ్ళీ చెట్టుపైకి ఎక్కాడు. కోతి మాదిరిగా ఎగిరి అల్లరి చెయ్యటం 
మొదలుపెట్టాడు. స్నేహితుడు ఒకడు అతనికి గుర్తు చేశాడు - “తాతగారు నీకు 
ఎమి చెప్పారు? చెట్టు మీద భూతాలు ఉన్నాయి. అయినా నీవు చెట్టు ఎక్కటం 
మానవేమి?' బిలే నవ్వి ఇలా జవాబు చెప్పాడు - “దయ్యం ఉంటే ఇంతకు 





46 





స కసపించలేదు ఎందువల్ల? a కబుర్లకు నేను వ్వా 
కాను. ఒకవేళ ఆ దయ్యం కనిపించినా కూడ దాన్ని మనం అంతా కొట్టి, 
పారిపోయేట్టు చెయ్యలేమా?' ఈ విధంగా (ప్రారంభం నుండి వివేకానందుడు 
నిర్భయుడుగా, సాహసవంతుడుగా ఉండేవాడు. 





ఇవేకానందుడి హనుమద్నక్తి 


అయిదు యేండ్లు రాగానే నరేంద్రునికి చదివించేందుకు ఒక 
ఉపాధ్యాయుడిని నియమించారు. నరేంద్రుడిని ఇంట్లో బిలే అని 
పిలుస్తుండేవారు. నరేం!ద్రుడిది చంచల స్వభావం. అందువల్ల ఒకనాడు 
ఉపాధ్యాయుడు అతనిని కొట్టాడు. నరేంద్రుడు నోటి వెంట తటాలున ఈ 
మాటలు వెలువడ్డాయి - “నేను మహావీర హనుమాన్‌ భక్తుడను. మీరు నన్ను 
దండిస్తే నేను వినను. (ప్రేమతో బుజ్జగించి చెపితే మీ మాట వింటాను”. 
ఉపాధ్యాయునికి ఈ చిన్న బాలుని మాటలు విని మతిపోయింది. ఆనాటీ నుండి 
బాలుడికి (ప్రేమతో చదువు చెప్పటం మొదలుపెట్టాడు. 


 ఆత్తవిశ్వాస ఫలం 


స్వామి రామతీర్థ అమెరికా భూమి మీద అడుగుపెట్టాడు. ప్రయాణంలోనే 
అతని, జేబులు ఖాళి అయినాయి. ఆ దేశం ఆయనకు పూర్తిగా కొత్త. అక్కడ 
ఆయనకు సహాయం చేసేందుకు తెలిసిన వ్యక్తి ఒక్కడు కూడ లేడు. ఓడలో 
ఆయనకు ఒక వ్యక్తితో మంచి సంబంధం ఏర్పడింది. ఆ వ్యక్తి స్వామీజీతో జ్ఞానం 
గురించి, ధ్యానం గురించి చర్చలు జరుపుతూ ఉండేవాడు. ఓడ దిగేటప్పుడు ఆ 
వ్యక్తి మర్యాద కోసం అడిగాడు - మీరు ఎక్కడ ఆగుతారు? దయచేసి మీ అడ 


47 


షో స 
న్డ్‌ 


(ేరణ దీపాలు 
స్సు ఇవ్వండి. నేను వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉంటాను.! 


స్వామీజీ అతని భుజంపై చేయి వేసి ఇలా చెప్పాడు. - “అమెరికాలో నాకు 
ఒకే ఒక మిత్రుడు ఉన్నాడు. ఆ మిత్రుడు - మీరే.” ఆ వ్యక్తి స్తంభించిపోయాడు. 
ఆయన వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు. స్వామీజీ ఆత్మవిశ్వాసం, 
సౌజన్యం అతనిని ఎంతగానో ప్రభావితం చేశాయి. అతని హృదయంలో ఒక 
స్పందన కలిగింది. తాము ఇరువురు అనేక యేండ్దుగా పరిచితులు అయినట్టు, 
పరమమి(త్రులు అయినట్లు తోచింది. అతడు స్వామిజీ చెయ్యి పుచ్చుకున్నాడు. 
తనతోపాటు తీసుకునివెళ్లాడు. తన ఇంట్లో ఉంచుకున్నాడు. స్వామీజీ 
అమెరికాలో ఉన్నంతకాలము వారి అవసరాలన్నింటిని అతనే పూర్తి చేశాడు. 
ఆత్మవిశ్వాస ఫలం ఇది. 


మాత్పభూమి పిలుపు 
లాహోరులోని ఒక కాలేజీలో స్వామీ వివేకానంద విద్యార్దుల ముందు 
(ప్రసంగించాడు. వారి ఉపన్యాసం చాలా స్ఫూర్తిని ఇచ్చెదిగా ఉంది. 


గణీతశా స్రాచార్యుడు అయిన తీర్టరాం ఒక యువకుడు. స్వామీజీ ఉపన్యాసం వర్ణ 
అతను ఎంతగానే ప్రభావితుమయ్యాడు. 


స్వామీజీని వారి అనుయాయులతో సహా తీర్టరాం తన ఇంటికి భోజనానికి 
ఆహ్వానించాడు. ఇంటీ వద్ద అనేక విషయాలపై చర్చ జరిగింది. 
సూక్ష్మపరిశీలకుడైన స్వామీజీ కళ్ళకు తీర్థరాంలోని గొప్పదనం కనిపించింది. 
ప్రొఫెసర్‌ తీర్థరాం ఆ సంభాషణల వల్ల తన్మయుడైపోయాడు. అతని ప్రార్ధన 
మేరకు స్వామీ వివేకానంద ఒక గీతాన్ని గానం చేశారు. 





48 


షః (పేరణ బీపాలు జే 


“రాముడున్న చోట కాముడు లేడు 

కాముడున్న చోట రాముడు లేడు. 

తులసీ చెప్పినట్టి సత్యము వినుము, 

రవియు, శశియు కలిసీ ఉండుట ఎట్టు?! 

(జహా రామ్‌ తహ కామ్‌ నహి 

జహా కామ్‌ నహి రామ్‌. 

తులసీ కబహు కి రహి సకహి 

రవి రజనీ ఇక ఠామ్‌) 

పాట అక్కడి శ్రోతలందరి హృతంత్రులను మీటింది. ఆ గానంతో 
మైమరవిపోయిన రామతీర్థ ఊహా లోకంలో విహరింపసాగాడు. ఆయన తనలో 
తాను ్రళ్నించుకోసాగాడు - “ఆ జగత్‌ (ప్రభువు నాకు ఈ మానవశరీరాన్ని 
ప్రసాదించింది. కేవలం కుటుంబ పోషణ చేసుకోవటానికేనా? స్వామీజీ వెళ్ళే 
సమయం అయింది. తీర్టరాంకు ధ్యానముద్ర భంగం అయింది. వీడ్కోలు 
సమయంలో స్వామీజీకి కానుకగా ఏమి ఇవ్వాలి? దారిద్ర్య దేవత ఒడిలో 
పెరుగుతున్న ఆ ప్రొఫెసర్‌ దగ్గర ఒక బంగారపు గడియారం ఉంది. అదె ఆయన 
వద్ద ఉన్న అత్యంత విలువైన సంపద. నిండు హృదయంతో రాముతీర్ట ఇలా 
అన్నాడు - “స్వామీజీ, ఈ నిరుపేద భక్తుని చిరుకానుకను స్వీకరించండి.” ఇలా 
అని ఆ బంగారపు గడియారాన్ని వారి ముందు ఉంచాడు. 


బంగారాన్ని స్పృశించని స్వామీజీ ఆ గడియారాన్ని స్వీకరించాడు. 
రామతీర్థ స్వామీజీ చరణాలపై శిరస్సు ఉంచాడు. కాని ఇది ఏమిటి? స్వామీజీ 
ఇలా చెప్పాడు - ఇప్పుడు ఈ గడియారం నాది. దీనిని నేను ఇక్కడే మీవద్ద 
సురక్షితంగా ఉంచుకుంటాను. చెప్పుండి. దీనిని జాగ్రత్తగా కాపాడగలరా?' 





49 


(ప్రేరణ దీపాలు 





దానికేమి?” ప్రొ సర్‌ త్రీర్థరాం విశాసంతో జవాబు ు చెప్పాడు. Fa విను క 
జన్మ కామినీ కాంచనముల కొరకు ఏర్పడి ఉండలేదు. మాతృభూమి పిలుపు 
నీకు వినిపించటం లేదా? నీవు అనేక ఉహత్‌కార్యములు చేయవలసి ఉంది. 
స్వామీజీ చెప్పుకుంటూ పోతున్నారు. శీ్టరాం మౌనంగా వింటూ 
నిలుచున్నాడు. 


ఆనాటి భారతమాతృ ధర్మదూత భావి ధర్మదూత రామతీర్టకు 
దీక్షామం'త్రాన్ని (ప్రసాదించాడు. ఇప్పుడు ఆయన స్వామి రామతీర్థ అయినాడు. 


కలిసి జీవించండి - పంచుకుని భుజి౦చ౦డి. 


ఒక శిష్యుడు వున్నాడు. అతడు తన గురువుని అడిగాడు. “గురూజీ! 
ప్రపంచంలో జీవించవలసిన పద్దతి ఏమిటి?! 

గురువు చెప్పాడు - “మంచి ప్రశ్న వేశావు. ఒకటి రెండు రోజులలో జవాబు 
చెపుతాను'. మర్నాడు గురూజీ దగ్గరకు ఒక వ్యక్తి కొన్ని పండ్లు, మిఠాయిలు 
తీసుకొనివచ్చాడు. ఆ వ్యక్తి పదార్దాలన్నీ గురువు ముందర పెట్టాడు. (ప్రణామం 
చేసాడు. ఆయన [ప్రక్కన కూర్చున్నాడు. గురువు ఆ వ్యక్తితో మాట్లాడను 
కూడా మాట్లాడలేదు. అటువైపు తిరిగి కూర్చున్నాడు. పండ్లు మిఠాయిలు 
అన్నీ తినేశాడు. ఆ వ్యక్తి తనలో ఇలా అనుకున్నాడు - “ఈ గురువుగారు 
విచిత్రంగా ఉన్నారు. తెచ్చినవన్నీ తినేశారు. అన్నీ తెచ్చింది నేనే. నా వైపు 
చూడనైనా చూడలేదు. 

చివరికి కోపంతో లేచి ఏదో సణుగుకుంటూ వెళ్లాడు. అతను వెళ్ళిన 
తర్వాత గురువు శిష్యుడిని అడిగాడు - 'ఏమంటున్నాడా వ్యక్తి?” శిష్యుడు ఇలా 
చెప్పాడు - “గురూజీ! అతడు చాలా (క్రోధంలో ఉన్నాడు. “నేను తెచ్చిన 

వ్‌) 





ie షః 
స (వరణ దీపాలు అం 


పదార్దాలన్నీ తిన్నారు. నన్ను పలకరించనయినా పలకరించలేదు! అన్నాడు. 
గురువు చెప్పారు - “అయితే విను. (ప్రపంచంలో జీవించే పద్దతి ఇది కాదు, 
ఇంకేదైనా పద్దతి ఆలోచించాలి. 








కొంచెం సపు అయిన తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు. అతడు కూడా 
పండ్లు, మిఠాయిలు తీసుకొని వచ్చాడు. పండ్లు, మిఠాయిలు గురువు ముందర 
పెట్టి అతడు కూర్చున్నాడు. గురువు పండ్లు, మిఠాయిలు తీసి బజారులోకి 
ఏసరివేశాడు. అయితే ఆ వ్యక్తితో ఎంతో (ప్రేమగా, గౌరవంగా మాట్లాడుతూ 
అడిగాడు - “చెప్పుండి, ఏమిటి సమాచారం? కుటుంబంలో అంతా 
బాగున్నారా? మీ పనులు బాగా సాగుతున్నాయా? పిల్లలంతా క్షేమంగా ఉన్నారా? 
బాగా చదువుకుంటున్నారా? వారిని బాగా చదివించండి. మీకు ఆరోగ్యం 
బాగున్నది కదా. మనశ్శాంతి లభిస్తున్నదా? దేవుణ్ణి పూజిస్తున్నారా? శరీరం 
ఆరోగ్యంగా ఉండి, మనస్సు (ప్రసన్నంగా ఉండి, భగవత్సూజలో మనస్సు 
లగ్నమైతే ఇంకా కావలసినది ఏముంది?” గురువు ఈ విధంగా తియ్యగా 
మాట్టాడుతున్నారు. ఆ వ్యక్తి మనసులోనే కోపంతో ఇలా అనుకుంటున్నారు - 
గురువుగారు విచిత్రంగా ఉన్నారు. నాతో మాటలు మాత్రం తియ్యగా 
చెబుతున్నారు. కాని, నేను తెచ్చిన కానుకలను అవమానం చేశారు. ఏదో విషం 
కలిపినట్టుగా వాటిని విసరి పారవేశారు.' 


అతను కూడా ఏదో సణుగుకుంటూ వెళ్లిపోయాడు. గురువు శిష్యుల్లి 
అడిగాడు - “ఇతను సంతోషంగా వెళ్తాడా?” శిష్యుడు చెప్పాడు - “లేదు 
గురూజీ! ఇతను మొదటివ్యక్తి కంటే కూడా ఎక్కువ క్రోధంలో ఉన్నాడు. ఇలా 
అనుకుంటూ వెళ్తున్నాడు - నేను తెచ్చిన కానుకలను ఈయన 
అవమానించాడు.” గురువు ఇలా చెప్పాడు. “అయితే విను. (ప్రపంచంలో జీవించే 
పద్దతి ఇది కూడా కాదు. ఇంకేదైనా మార్గాన్ని ఆలోచించవలసి వుంది.” 





51 


(దీరణ దీపాలు 





అప్పుడు ఇంకొక వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతను కూడా మిఠాయిలు 
తెచ్చాడు. గురువు ఎదుట వుంచి కూర్చున్నాడు. గురువు అతనితో ఎంతో 
ప్రేమగా మాట్లాడాడు. పధార్థాలన్నింటినీ అక్కడే కూర్చున్న భక్తులందరికీ 
పంచిపెట్టాడు. కొంత మిఠాయి ఆ వ్యక్తికి కూడా ఇచ్చాడు. కొంత తాను 
తిన్నాడు. అతన్ని కుటుంబాన్ని గురించి, అతని పరిస్టితుల గురించి అడిగి 
తెలుసుకున్నాడు. అతనికి మంచి కథలు వినిపించాడు. బోధలు చేశాడు. అతను 
వెళ్లిన తరువాత గురువు అడిగాడు - “ఈ వ్యక్తి ఎం చెబుతున్నాడు?” శిష్యుడు 
ఇలా చెప్పాడు - “ఇతడు ఎంతో సంతోషంగా ఉన్నాడు గురూజీ! మిమ్మల్ని 
ఎంతగానో (ప్రశంసిస్తున్నాడు. ఇలా చెబుతున్నాడు - “ఇలాంటి గురువును 
కలిసినందుకు మనసు ఎంతో (ప్రసన్నంగా ఉన్నది'. 

గురువు ఇట్టా చెప్పాడు - “అయితే విను. (ప్రపంచంలో జీవించవలసిన పద్దతి 
ఇదే. గుర్తుంచుకో. (ప్రభువు నీకిచ్చిన దాన్ని అందరికీ పంచి నీవు తిను. త్యాగ 
భావనతో అనుభవించు. దీంతోపాటుగా భగవంతుని పైన భక్తి కలిగి ఉండు. 
నామ సంకీర్తనం చేయి. భగవంతుణ్ణి ధ్యానించు. సీ వద్దకు వచ్చిన వ్యక్తులతో 
తియ్యగా, హితకరంగా మాటాడు. 


ఆబ్బ ;ర్వేతే ఒక ల౩ఐ౦ 


ఆనాడు శివరాత్రి. ఆనాటి అర్ధరాత్రి సమయంలో ఒక సభ జరిగింది. 
దానికి నారాయణ గురు అధ్యక్షత వహించారు. వక్తలు చాలామరిది నారాయణ 
గురు ఆదర్శాలను గురించి వివరించారు. జనసముదాయము అంతా తన్మయులై 
ఎంటున్నారు. 


ఆ మహాసభకు కొంచెం దూరంలో కొందరు వ్యక్తులు వేరుగా కూర్చొన 


52 


: (వేరణ టీపాలు యే 


ఉన్నారు. వారు అస్పృశ్యులుగా పిలువబడుతున్నవారు. ఆ రోజులలో ప్రజలలో 
ఒక దురభిప్రాయం ఉండేది. అస్పృళ్యులది నీచమైన కులం అని భావించేవారు. 
వారిని కలుసుకున్న మాత్రం చేత మనుషులు అపవిత్రమైపోతారని 
భావించేవారు. నారాయణ గురు దృష్టి అటు వెళ్లింది. ఆయన ఉపన్యాసం చెప్పే 
వ్యక్తిని కొంచెం సేపు ఆగవలసిందని కోరారు. వాతావరణం అంతా 
స్తబ్బమైపోయింది. వేరుగా కూర్చున్న వ్యక్తులలో నుండి ఇరువురు బాలురను 
వేదిక వద్దకు రావలసినదిగా నారాయణ గురు సైగ చేసి పీల్ఫొరు. వారు అక్కడికి 
వెళ్ళారు. వారిని ఎంతో ప్రేమతో పలకరించి నారాయణగురు తమ వద్ద 
కూర్చుండబెట్టుకున్నారు. కొంతసేపు వారు స్నేహార్ర భావంతో ఆ బాలురను 
నిమురుతూ ఉన్నారు. మరల వారు ఇలా చెప్పనారంభించారు - “ఇతర 
మూనవులకు వలెనే ఈ బాలురు కూడా ఆ పరమేశ్వర సంతానమే. మనమంతా 
పరమేశ్వరుని సంతానం. అస్పృశ్యత కంటే మించిన పాపం మరొకటి లేదు.” 
ఆయన నేత్రాలు అశ్రుపూరితమైపోయాయి. సభలో ఉపన్యాసం మరల 
మొదలైంది. వేరుగా కూర్చున్న ఆ సోదరులు కూడా అందరితోపాటు వచ్చి కలిసి 
కూర్చున్నారు. నారాయణ గురు ఇలా చెప్పేవారు - 'పరమేశ్వరారాధన కేవలం 
దేవాలయాలలో జరుగదు. (ప్రతి ఇంట్లో, ప్రతి హృదయంలో ఆయన ఉన్నాడని 
గ్రహాంచాలి.! 





ఈ ఆదర్శానికి అనుగుణంగానే ఆయన జీవితమంతా వ్యవహరించారు. 
అస్పృశ్యతా నివారణ ఆయన జీవిత కార్యం. సు ప్రసిద్ద కవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, 
మహాత్మాగాంధీ వంటి మహాపురుషులు ఆయన ఆశ్రమానికి వెళ్ళి వారిని 
సందర్శించారు. 





53 


క్‌ (వరణ టీపాలు ష్ష్‌ 
తప్పుడు సాక్ష్యం చెప్పలేదు. 


బెంగాల్‌లో దివంగత నాయకుడు డాక్టర్‌ విధాన చంద్రరాయ్‌ కలకత్తా 
మెడికల్‌ కాలేజీలో విద్యార్థిగా ఉన్నరోజులు. అతని ఇంగ్లీషు (ప్రొఫెసర్‌ పేరు పైక. 
ఒకరోజు ఆ ప్రొఫెసర్‌ తన గుజ్టపు బండిలో బజారుకు వ్యాహ్యోలికి 
బయలుదేరాడు. అతని బండి ఒక (ట్రామ్‌తో ఢీకొంది. విధాన చం|ద్రరాయ్‌ 
దీనికి (ప్రత్యక్ష సాక్షి, గుజ్బపుబండి నడిపేవానిపై కేసు పెట్టాడు. (ప్రొఫెసర్‌ 
రాయ్‌ను బండివాని తరపున తప్పుడు సాక్ష్యం చెప్పమని కోరాడు. కాని రాయ్‌ 
అందుకు అంగీకరించలేదు. పరీక్షలలో ప్యాసు చెయ్యను అని (ప్రొఫెసర్‌ అతనిని 
బెదిరించాడు. విధాన చంద్ర ఈ బెదిరింపులకు లొంగలేదు. మౌఖిక పరీక్షలో 
(ప్రొఫెసర్‌ తన షగ తీర్చుకున్నాడు. తెలివిగల విద్యార్థి అయిన రాయ్‌ని తప్పినట్టు 
ప్రకటించాడు. రాయ్‌ దీనిని ఏ మాత్రం లక్ష్యపెట్టలేదు. పట్టుదలతో మళ్ళా 
రెండవసారి పరీక్షకు కూర్చున్నాడు. విధాన చంద్రరాయ్‌ యొక్క 
ధృడసంకల్పం, సత్య ప్రియత్వం (ప్రొఫెసర్‌ మనస్సును మార్చివేశాయి. 
ఆయనకు చాలారోజులు మనశ్శాంతి లేకుండాపోయింది. చివరకు ఆ (ప్రొఫెసర్‌ 
విధాన చంద్రరాయ్‌ను క్షమించమని కోరాడు. జీవితాంతం ఆ తర్వాత రాయ్‌ను 
(ప్రశంసిస్తుండేవాడు. 


భారతీయ లాలీని రుచి చూదు 


'ఈ సభ కర్నల్‌ వైలీని తుపాకీతో కాల్చి చంపిన మదన్‌లాల్‌ ఢీంగ్రా పట్ల 
ఏక(గ్రీవంగా తన నిరసనను వ్యక్తం చేస్తున్నది.” 





“లేదు, ఏకగ్రీవంగా కాదు. నేను, వినాయక దామోదర సావర్కార్‌ ఈ 
తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాను.? సగం (ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయిస్తున్న 


54 


sie, పః 
న 


7౪ (వేరణ టీపాలు 


ఆర్జేయుల రాజధాని అయిన లండన్‌ నగరంలో ఒక బానిస దేశానికి చెందిన 
యువకుడు చేసిన సాహసమిది! పాపామర్‌ అనే పేరు గల ఒక ఆంగ్లో- ఇండియన్‌ 
దీనిని సహించలేకపోయాడు. అతడు సావర్కార్‌ ముక్కుపై తన పిడికిలితో ఒక 
గ్రుద్దు గగ్రుద్ది ఇలా చెప్పాడు - “ఇదిగో, ఆంగ్ల పిడికిలిని రుచి చూడు. సావర్కార్‌ 
ముక్కు నుండి నెత్తురు కారసాగింది. అదే సమయంలో ఒక భారతీయ 
నవయువకుడు (త్రిసమతాచార్య అక్కడికి లంఘించి, పామర్‌ తలపై తన లారీతో 
కొట్టి, ఇలా చెప్పాడు - “ఇదిగో ఒక భారతీయ లారీని రుచి చూడు.” అప్పుడే 
సభలో ఎవరో టపాకాయలు పేల్ఫ్ళారు. సభ అంతా గందరగోళమయిపోయింది. 
జనం చెల్లొచెదరైపోయారు. లండన్‌లో మదన్‌లాల్‌ ఢీంగ్రా పై నిరసన తెలిపే 
తీర్మానం ఆమోదింపబడలేదు. 


జీవకారుణ్వం 


నెత్తురు ముద్ద అయిన ఒక కుక్కను భుజం మీద మోసుకుంటూ ఒక వ్యక్తి 
నగరం వైపు వేగంగా అడుగులు వేస్తూ పోతున్నాడు. (త్రోవలో మోటార్చు, 
ట్రక్కులు అనేక వాహనాలను ఆపేందుకు (ప్రయత్నించాడు. కాని ఎవరూ 
అతనికి సహాయపడలేదు. నగరం అక్కడి నుండి ఇరవై రెండు మైళ్ల దూరాన 
ఉంది. మాటలో మాధుర్యం, హృదయంలో కారుణ్యం కలిసి ఉన్న ఆ 
యువకుడు హుంకరిస్తూ ముందుకు ముందుకు సాగిపోయాడు. నగరంలోకి 
ప్రవేశించిన తర్వాతనే అతడు స్వేచ్చగా ఊపిరి పీల్చుకున్నాడు. పశువుల 
ఆస్పత్రిలో కుక్కకు చికిత్స జరిగింది. ఆ జీవి మాట్లాడలేదు, కాని 
ఆ(కుపూరిత నయనాలతో తన కృతజ్ఞతను (ప్రకటించింది. 


ఆ నవ యువకుడు ఎవరో తెలుసునా? (ప్రజలు ఆయనను ఉక్కు మనిషి 





55 





న 
అని పీలుస్తారు. కాని ఆయన హృదయంలో జీవకోటి పట్ట అపార కరుణాభావం 
గంగాధారలుగా (ప్రవహిస్తుండేది. ఆయన పేరు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌. ఆయన 
మనదేశానికి ప్రథమ గృహమంత్రిగా ఉన్నారు. 


గౌరిరవం ఎవరికె 


మద్రాస్‌ హైకోర్టులో న్యాయమూర్తి స్వర్గీయ సర్‌ అశుతోష్‌ ముఖర్జీ, 
ఆయన మహా విద్వాంసుడు. వాతావరణం మార్చు కోసం ఆయన మధుపూర్‌ 
వెళ్లారు. ఆ సమయంలో ఆయన హైకోర్టులో తాత్కాలిక ప్రధాన, 
న్యాయమూర్తి. మధుపూర్‌ నుండి తిరిగి వచ్చేటప్పుడు వారు బెంగాలీ 
మిత్రులతో కలిసి ప్లాట్‌ఫారం మీద అటూ ఇటూ తిరుగుతున్నారు. ఇంతలో 
మధుపూర్‌కి చెందిన యూరోపియన్‌ సబ్‌ డివిజినల్‌ మేజిస్టేట్‌ వచ్చాడు. 
అతడు వెయిటింగ్‌ రూమ్‌ నుండి ఒక వాలుకుర్సీ తెప్పించుకున్నాడు. ప్లాట్‌ఫారం 
మీద వేయించుకొని దానిపై కాళ్ళు బారజాపుకొని పడుకొని పొడుగాటి చుట్ట 
ఒకటి (త్రాగసాగొాడు. 


సర్‌ అశుతోష్‌ సీదాసాదా స్వభావం కల మనిషి ఆయన ఎప్పుడూ 
సాధారణమైన దుస్తులు అనగా చొక్కా - ధవతి ధరిస్తుండేవారు. పచారులు 
చేసూ ఆయన చాలా పర్యాయాలు ఆ యూరోపియన్‌ మేజిస్టేట్‌ ముందు 
నుండి వెళ్లారు. కాని అతడు అదే (ప్రకారం ' నిర్ణకంగా పడుకొని 
చుట్ట త్రాగుతూనే ఉన్నాడు. 

అర్థగంట తరువాత సర్‌ అశుతోష్‌ నౌకరు ఆయన సామాన్ల తీసుకొని 
వచ్చాడు. నౌకరు ధరించిన ఎర్రదుస్తులు చూచి మేజి(స్టేట్‌ కుతూహలంతో 
అతనిని అడిగాడు - “ఈ సామాను ఎవరిది?” సామాను కలకత్తా హైకోర్టు ఛీఫ్‌ 





56 


(ేరణ దీపాలు 





జస్టస్‌కు సంబంధించినది అని అతనికి తెలిసింది. పచార్లు చేస్తున్నది ఛీఫ్‌ జస్టిస్‌ 
అని కూడా తెలిసింది. తక్షణమే తన చుట్ట అవతల పారవేసి లేచి నిల్చుని అతడు 
సర్‌ అశుతోషకు సవినయంగా సలామ్‌ చేశాడు. 

ముఖర్జీ తన సహచరులతో ఇలా చెప్పాడు - “మీకు తెలుసా, ఈయన 
ఎవరికి సలామ్‌ చేస్తున్నాడో?” ఇది నాకు ఇస్తున్న గౌరవం కాదు, నా నౌకరుకీ 
ఇస్తున్న గౌరవం.' మేజిస్టేట్‌ సిగ్గుతో తలవంచుకొని నిలుచున్నాడు. 


మనిషికె విలువ [ప్రతిభ వల్ల 


బార్ట్‌ బెర్నార్ట్‌షాను ఒకనాడు ఒక మహిళ రాత్రిపూట విందు భోజనానికి 
ఆహ్వానించింది. పనిలో వ్యస్తమై ఉన్నప్పటికీ ఆయన ఆ ఆహ్వానాన్ని 
స్వీకరించాడు. 

విందు రోజున షా తీరిక లేని పనిలో వున్నాడు. పని పూర్తికాగానే ఆయన 
శీఘ్రమే ఆ మహిళ ఇంటికి వెళ్ళాడు. ఆయనను చూడటంతోచే ఆ మహిళ 
కన్నులు సంతోషంతో మెరిశాయి. కొని. మరుత్తణమే ఆమె ముఖం 
విచారగ్రస్తమైపోయింది. దానికి కారణం ఉంది. షా అత్యంత సాధారణమైన 
దుస్తులు ధరించి ఉన్నాడు. కారణం అడుగగా స చెప్పాడు ఆలస్యం కావటం నల్లి 
ఆయనకు దుస్తులు మార్చుకోవటానికి సమయం లేకపోయింది. కాని ఆ 
మహిళ అంగీకరించలేదు. ఆమె చెప్పింది - “మీరు మోటారుబండిలో కూర్చొని 
ఇంటికి వెళ్లండి మంచి దుస్తులు వేసుకొని రండి.' “మంచిది, అలాగే. నేను 
ఇప్పుడే వచ్చేస్తాను,' అని చెప్పి ష ఇంటికి వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పుడు అత్యంత 
విలువైన మస్తులు ధరించి వచ్చాడు. 

విందు భోజనం మొదలైంది. కొంతసేపటికి అందరూ వింతగా చూచారు. 


57 








=చె (దేరణ దీపాలు (1 

షా ఐస్‌క్రీమ్‌ తదితర భోజన పదార్థాలు తన గుడ్డలకు పూస్తున్నాడు. ఆయన 
ఇలా అంటున్నాడు - “తినండి, నా దుస్తుల్లారా, తినండి. ఆహ్వానం లభించింది 
మీకే. మీరే తినండి.' 


“ఏమిటీ మీరు చేస్తున్న పని?” అందరూ అడిగారు. షా చెప్పారు 
“మిత్రులారా, నేను చేయవలసిందే చేస్తున్నాను. ఇక్కడికి ఆహ్వానించింది నన్ను 
కాదు, నా దుస్తులను. ఇందువల్ల ఈ రోజు భోజనం నా దుస్తులే స్వీకరించాలి, 


ఆయన ఇలా చెప్పటంతోటే పార్టీలో నిశ్శబ్దం తాండవించింది. 
ఆహ్వానించిన మహిళ సిగ్గుతో కుంచించుకొనిపోయింది. ఆమెకిపుడు 
అర్థమయింది. వ్యక్తికి విలువ అతని (ప్రతిభ వల్ల లభిస్తుంది కాని అతడు ధరించిన. 
దుస్తుల వల్ల కాదు. 


ద్కెఢ సంకల్పం కావాలి 


కదియవాడ్‌లో రవిశంకర మహారాజ్‌ అక్కడి జమీందారీ కార్మికుల చేత 
ప్రతిజ్ఞ చేయించాడు. “మేము ఇక నుండి (త్రాగుడు మానివేస్తాము.” అని వారు 
ప్రతిజ్ఞ చేశారు. అందులో ఒక ఠాకూర్‌ ఇలా చెప్పాడు - “మహారాజ్‌, నేను 
త్రాగుడు మానివేస్తాని ప్రతిజ్ఞ చేస్తాను. కాని సారాయి నన్ను పట్టుకొని 
పీడిస్తున్నది.' మహారాజ్‌ ఇలా చెప్పాడు - “నాకు ఇప్పుడు పనుంది. రేపు వస్తే 
మాట్లాడుదాం. 

మరునాడు ఉదయమే ఆ ఠాకూర్‌ కేక వేసే పిల్పాడు. మహారాజ్‌ ఇలా 
చెప్పాడు - “నేను ఎలా వచ్చేది? ఈ స్తంభం నన్ను పట్టుకొంది. ఆ కూలీ లోనికి 
వెళ్ళి చూచాడు. మహారాజ్‌ రెండు చేతులూ స్తంభం చుట్టూ ఉన్నాయి. ఆతను 
ఇలా అన్నాడు - 'మహలరాజ్‌జీ, మీరు చేతులు అక్కడ నుంచి తీయండి. “అరే, 

క్కి 





ae 
షః (ేరణ బిపాలు 


ఠాకూర్‌, ఎలా తీసేది? ఇది నన్ను వదిలిపెడితే కదా!' ఠాకూర్‌కు ఏమీ అర్ధం 
కాలేదు. 

కొంతసేపు అయిన తరువాత మహారాజ్‌ స్తంభాన్ని వదలివచ్చారు. ఇలా 
చెప్పారు - “ఠాకూర్‌, స్తంభాన్ని నేను పట్టుకున్నానా, స్తంభం నన్ను 
పట్టుకున్నదా.' 'స్తంభాన్ని మీరే పట్టుకున్నారు. స్తంభం మిమ్మల్ని ఎలా 
పట్టుకుంటుంది?” “అయితే సారాయిని నీవు వదలిపెట్టడం లేదా, సారాయి 
నిన్ను వదలిపెట్టడం లేదా?” ఆ ఠాకూర్‌ ఆ క్షణంలోనే సారాయిని 
వదిలిపెట్టేందుకు సంకల్పం చేసుకున్నాడు. 


హిందీ భాషాభిమాని 


కాంగ్రోస్‌ మాజీ అధ్యక్షులు డా,ఒట్టాభి సీతారామయ్యకు గట్టి పట్టుదల 
ఉండేది. దేశ సర్వతో ముఖాభివృద్దికీ వికాసానికీ దైనందిన జీవితంలో హిందీలోనే 
ఉత్తర(ప్రత్యుత్తరాలు జరుపుకోవాలని ఆయన భావించేవారు. తాను వ్రాసే 
లేఖలన్నీ హిందీలోనే వ్రాసేవారు. దక్షిణ భారత పోస్టల్‌ అధికారులకు వారి 
ఉత్తరాలు బట్వాడా చేయడం అసౌకర్యంగా ఉండేది. అడ్రసు ఇంగ్లీషులో 
వ్రాయమని వారు కోరారు. 


(శ్రీ సీతారామయ్య ఇలా జవాబు చెప్పొరు హిందీ భారత్‌కు 
జాతీయభాష అందుచేత నేను హిందీలోనే వ్రాస్తాను.! 


పోస్టల్‌ విభాగ అధికారుల నుండి బెదరింపు ధోరణిలో ఒక లేఖ వచ్చింది. 
వారు తము పట్టుదల వదలకపోతే, వుత్తరాలన్నీ “డెడ్‌ లెటరు ఆఫీసుకు! 
పంపవలసి వస్తుందని చెప్పారు. 





59 


టే (వేరణ దీపాలు క 

 వననబుద్దుడు, దేశభక్తుడు అయిన డా. సీతారామయ్యపై ఈ బెదరింపులు 
పనిచేస్తాయా? వారు అంగీకరించనే లేదు. చివరకు పోస్టలు అధికారులు 
మచిలీపట్నం పోస్టాఫీసులో హిందీ తెలిపిన ఒక ఉద్యోగిని నియమించారు. (ద్ద, 
పట్టుదల ఉండాలే గాని అట్టి వ్యక్తుల ముందు (ప్రభుత్వ విభాగాలు కూడా లొంగి 
వస్తాయి. వ్యతిరేకత కూడా తొలగిపోతుంది. జాతీయ భాషాభివృద్ది కోసం, 
రండి, మనం కూడా డా. పట్టాభి సీతారామయ్యను అనుసరిద్దాం. 


వయం ఇజంచారికం లేతం౦ 


ఆరోజుల్లో పాండవులు అరణ్య వాసంలో వున్నారు. ఎవరో శత్రువు వచ్చి 
దుర్యోధనుణ్ణి యుద్దంలో ఓడించి, బంధించి తీసుకొని వెడుతున్నట్టుగా 
యుధిష్టిరునికి సమాచారం తెలిసింది. ఆయన మహాబలశాలి అయిన 
ఖీమసేనుడితో ఇలా అన్నాడు - “సోదరా, వెళ్లి నీ సోదరుడయిన దుర్యోధనుణ్ణి 
విడిపించుకొని తీసికొని రా!' 


భీముడిలా చెప్పాడు - “ఆ దుష్టుని కారణంగానే మనం ఇలా విధివీధిలా 
బిచ్చమెత్తుకొనే స్టీతికి వచ్చాము. నిండుసభలో (ద్రౌపదిని అవమానించిన 
నీచుడు వాడు. అట్టి వానిని విడిపించుకొని రమ్మపి నన్ను అదేశిస్తున్నారా? ఈ 
పని నేను చేయనే చేయను. 


యుధిష్టిరుని వయనాలు దయార్రములయినాయి. యుధిష్థిరుని కండ్లలో 
నీరు తిరుగగానే అర్జునుడు చూడలేకపోయాడు. గాండీవాన్ని తీసుకొని వెంటనే 
బయలుదేరి వెళ్లాడు. దుర్యోధనుని శత్రువులను ఓడించాడు. దుర్యోధనుని 
విడిపించాడు. చేతులు కట్టుకొని వచ్చి దుర్యోధనుణ్ణి యుధిష్టిరుని ముందు 
నిలబెట్టాడు. 





60 


Nt 
ya 


(వీరణ దీపాలు 


ధర్మరాజు ఇలా చెప్పాడు - “సోదరా, మనలో పరస్పరం అభి ప్రాయభేదం 
వుండవచ్చు. వైరం ఉండవచ్చు. కాని బయటినుండి శత్రువులు ఎవరైనా వచ్చి 
మన వంశం మీద దాడి చేస్తే అప్పుడు వందమంది కౌరవులు మీరు ఐదుగురు 
పొండవులము మేము అందరమూ కలిసి నూట ఐదుగురం అవుతాము. 
మనలో ఎవరికి ఆవమానం జరిగినా అది మన వంశానికి జరిగిన అవమానంగా 
భావించాలి. 


రాంణా(పతాక్‌ గొగిప్పతనం 


భామాషా సహాయంతో రాణాగప్రతొప్‌ మరలా _ సైన్యాన్ని 
సమకూర్చుకున్నాడు. మొగలులను చిత్తుగా ఓడించాడు. డూంగర్‌పూర్‌, 
బాంస్‌వాడా, మొదలయిన స్థానాలను కైవశం చేసుకుంటూ పోతున్నాడు. ఆ 
రోజుల్లో జరిగిన సంఘటన ఇది. 


ఒకనాడు రాణా|ప్రతాపి అస్వస్టుడుగా ఉన్నాడు. బాగా జ్వరం వచ్చింది. 
రాజకుమారుడైన అమరసింహుడు యుద్దానికి నేతృత్వం వహిస్తున్నాడు. 
అబ్బు(ర్రహీమ్‌ ఖాన్‌ ఖానా సైన్యంతో అతని సైన్యం ఢీ కొన్నది. ఖాన్‌ఖానా సైన్యం 
ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పారిపోయింది. అమరసింహుడు మహిళలను 
మిగిలిఉన్న సైనికులనూ బంధించాడు. ఈ సమాచారం రాణా(ప్రతాప్‌కు 
తెలిసింది. ఆయన (క్రుద్దుడైపోయాడు. ఇలా చెప్పాడు - “రాజపుత్రుడెవరైనా 
స్త్రీలపై చేయి చేసుకుంటే నేను సహింపజాలను. ఇది మనకు అవమానంతో 
క్రుంగిపోవలసిన విషయం.” అంతటి తీవ జ్వరంలోనూ రాణా్రతాప్‌ 
ఖాన్‌ఖానా కుటుంబానికి చెందిన మహిళలు బంధింపబడిన చోటికి 
చేరుకున్నాడు. 





61. 





రాణాప్రతాప్‌ ఖాన్‌ఖోనా బేగంతో వినమ్రస్వరంతో ఇలా చెప్పాడు - 
'ఖాన్‌ఖానా నాకు అన్నగారు అవుతారు. అందువలన మీరు నాకు వదినెగారి 
వరుస. నా యీ శిరస్సు ఇంతవరకు ఎవరి ముందు వంగలేదు. కాని నా 
కుమారుడైన అమరసింహుడు మిమ్మల్ని బంధించాడు. అతడు ఇలా చేసిన 
కారణంగా మీకెంతో కష్టం కలిగింది. అందుకు నేను శతమాపణ 
చెప్పుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ సగౌరవంగా మొగలు సేనాశిబిరంలోకి 
పంపే ఏర్పాటు చేయగలను, నేను మాట యిస్తున్నాను.' 


అక్కడ హతాశుడై నిరాశతో ఖాన్‌ఖానా అక్బరు వద్దకు వెళ్లాడు. అక్బరు 
వ్యంగ్యోక్తులతో అతనికి ఇలా స్వాగతం పలికాడు - “వీ జనానాను 
యుద్దభూమిలో వదలివేసి మీరు మీ (ప్రాణాలు కాపొడుకొని ఇక్కడికి క్షేమంగా 
చేరుకున్నారు కదా!” ఖాన్‌ఫానా తలవంచుకొని ఇలా చెప్పాడు - 'జహాపనాహి! 
మీరు నన్ను సిగ్గుపడేలా మాటలు అనండి. కాని ఒక మాట మాత్రం 
చెప్పగలను. రాణా(ప్రతాప్‌ ఉండగా అక్కడ మహిళలకు ఎట్టి ప్రమాదమూ 
లేదు.” ఈలోగా ఖాన్‌ఫానా కుటుంబానికి చెందిన మహిళలు ఆందరూ 
క్షేమంగా అక్కడికి చేరుకున్నారు. 


ఈ దృశ్యాన్ని చూసిన అక్బరు గంభీరవదనుడై ఖాన్‌ఖానాతో ఇలా అన్నాడు 
'రాణాప్రతాప్‌ మీకొక్కరికే కాదు, మొగలు వంశం అంతటికీ గౌరవాన్ని 
చేకూర్చాడు. రాణాప్రతాప్‌ బౌన్నత్యం ముందు నా శిరస్సు వంగిపోతోంది. 
రాణా ప్రతాప్‌ వంటి బౌదార్యం గల యుద్దవరుని ఎవ్వరూ బానిసగా చేయలేరు. 





62 


రాయికీ రత్నానికీ తేడా లేదు 





కబీరు కుమారుడు కమాల్‌. అతడు నిజమైన విరాగి. అతని దృష్టిలో 
రాయికీ రత్నానికీ తేడా లేదు. 


ఒకనాడు కాశీరాజు అతనిని కలుసుకొనేందుకు అతని కుటీరానికే వచ్చాడు. 
ప్రణామం చేసి కమాల్‌ పాదాల ముందు అత్యంత విలువైన రత్నం ఒకటి 
ఉంచాడు. కమాల్‌ ఇలా చెప్పాడు - “తెచ్చిన వాళ్లు ఒక రాయి తెచ్చారా? “కమాల్‌ 
నిజంగా అద్భుతమైన భక్తుడిలాగే వున్నాడు. రత్నాన్ని రాయిగా భావిస్తున్నాడు! 
ఇది ధగధగా మెరుస్తున్నా ఈయన మనస్సు చలించలేదు. అని రాజుకు 
అనిపించింది. రాజు వినమ్రుడై ఇలా నివేదించాడు - “స్వామీ! ఇది రత్నం, రాయి 
కాదు' 'రత్నమే అనుకోవయ్యా. నీవు తెచ్చావు కదా. సరే! కుటీరంలో ఆ మూల 
దాన్ని వుంచు. రాజుకు సందేహం కలిగింది. “కమాల్‌ నటన చేస్తున్నట్టుగా 
వుంది. ఈయన మాటలకూ చేతలకూ తేడా కనిపిస్తోంది.” ఏమయితేనేమి, 
రాజు పరీక్షించి చూద్దామనుకున్నాడు. ఆ రత్నాన్ని కుటీరంలో ఒక మూల 
పెట్టాడు. అక్కడి నుండి వెళ్లిపోయాడు. 


కొన్ని మాసాల తరువాత రాజు మరల కమాల్‌ను కలుసుకొనెందుకు 
వచ్చాడు. సంభాషణల నడుమ తాను కొన్ని మాసాల క్రంద ఇచ్చిన కానుకను 
గురించి గుర్తు చేశాడు. కమాల్‌ ఇలా అన్నాడు - “చాలొమంది ఇక్కడికి 
వస్తుంటారు. కానుకలు యిస్తుంటారు. అవన్నీ నాకు వ్యర్థంగా తోస్తాయి. 
వ్యర్థమయిన వస్తువుల గుర్తు నాకేమి ఉంటుంది?! 


రాజు వెంటనే ఇలా అన్నాడు - “స్వామీ! నేనిచ్చిన కానుక 
సామాన్యమయినది కాదు. చాలా విలువ గల రత్నం, ఇపుడు ఎక్కడ ఉంది 


63 





(వేరణ దీపాలు 





అది?' కమాల్‌ చెప్పాడు - “దానిని నేను ముట్టుకోనూ లేదు, చూడనూ లేదు. 
మీరు ఎక్కడ పెట్టారో అక్కడే చూడండి.” 


రాజు తాను రత్నం పెట్టిన చోటుకు వెళ్లి వెతికాడు. రత్నం అక్కడే వుంది. 
కమాల్‌ దాని వైపు చూచినట్లు కూడా లేదు. భక్తకమాల్‌ వైరాగ్యభావం ముందు 
రాజు నతమస్తకుడైనాడు. ఆయన పరీక్షించాలన్న భావం కలిగినందుకు 
పశ్చాత్తాపంతో తిరిగివెళ్తాడు. 


29త్తేదర్నన౦ 


బ్రహ్మదేశాన్ని పరిపాలిస్తున్న రాజు మహాప్రతాపవంతుడు. ఆయన ఒక 
పర్యాయం నైమిశారణ్యంలో ఉపవిష్టులై ఉన్న పదివేల మంది బుషులను ఇలా 
ప్రార్ధించాడు - “బుషులారా, ఇక్కడ సమావేశంలో మీరందరూ 
విద్వద్వరేణ్యులు. ఆత్మదర్శనాభిలాషినై నేను మీ ముందుకు వచ్చి 
(ప్రార్ధిస్తున్నాను. దయతో నాకు నిగూఢమైన ఆత్మతత్తాన్ని గురించి 
వివరించండి. 


బుషిమండలి అంతటా నిశ్శబ్దం ఆవరించింది. రాజు నిరాశతో అక్కడి 
నుంచి తిరిగివెళ్లాడు. (త్రోవలో అస్టైవక్రుడు కూర్చుని వుండగా ఆ రాజు 
చూశాడు. ఆ బుషి రాజుతో ఇలా అన్నాడు - 'మహారాజా! మీరు చూస్తునే 
వున్నారు. నేను శారీరకంగా అసమర్దుళ్లి. బాగా అలసిపోయి వున్నాను. 
ముందుకు కదలలేకుండా వున్నాను. ఈరోజు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను. 
దయ ఉంచి మీరు మరో మార్గాన వెళ్లండి. రాజు క్రోధాగ్నితో 
మండిపోయాడు. “అధముడా! నీకింతటి దుస్సాహసమా? (త్రోవలోనుండి 
తొలగిపో. నేను ఇక్కడ నుండి వైదొలగను...' అష్టైవక్రుడు సౌమ్యంగా 





64 


మ 
(వేరణ బీపొలు : 


me హం 
నిశ్చలమయిన స్వరంతో మరల చెప్పాడు - “రాజా! ప్రక్కనే మరొకదారి ఉంది. 
ఆ మార్గంలో గుండా మీరు ఎందుకు వెళ్లకూడదు?” రాజు క్రోధాతిరేకంత 
ఇలా చెప్పాడు - “లేదు. నేను ఈ (త్రోవలోనే వెడతాను. 

(మహారాజా! మొండి పట్టుదల మూర్చుల లక్షణం. పైగా ఈ త్రోవలోనే 
వెళ్లటం వలన మీకు ఒరిగేది యేమీ లేదు. దానికోసం పట్టుబట్టడం అజ్ఞానమే 
అవుతుంది.' రాజుకు విభ్రాంతి కలిగింది. 'వికలాంగుడా, నీ వుద్దేశ్యం 
యేమిటీ?' అని అన్నాడు. 

నేను చెప్పదల్బుకున్నది ఒకటీ £ కండ్లు మూసుకొని వెళ్లేవాడికి ఎవరూ 
త్రోవ చూపలేరు. బుషులు, మునులు కూడా ఏమీ సహాయపడలేరు. 
ఆత్మదర్శనం సంగతి చెప్పేదేముంది?! 

ఈ మాట వినడంతోనే రాజుకు జ్ఞానోదయం అయింది. రథం నుండి 
క్రిందికి దిగి వచ్చి అశ్ఞావ[క్ర మునిచరణములకు (ప్రణమిల్లాడు. 

ఆ బుషి చెప్పాడు - రాజన్‌, ఆత్మదర్శనమంటే ఇదే. జీవుడికి 
(ప్రతిక్షణమూ ఆత్మదర్శనమవుతూనే ఉంటుంది. కాని ఆశ్చేర్యకరమయిన 
విషయం ఏమిటంటే - కండ్లకు కనిపించేదే అయినా అది ఆత్మకు అందదు. 
జ్ఞాననేత్రం వికసించినపుడే ఆత్మదర్శనమవుతుంది.' 


సత్యమేవ జయతే 


రాజు సత్య(వ్రతుడికి.ఒక నియమం ఉండేది. బజార్గో వస్తువులు 
అమ్ముతుంటారు. అమ్మగా ఏవయినా వస్తువులు మిగిలితే అవి అన్నీ 
సాయంకాలానికి ఆయన కొనివేస్తాడు. ఒకనాడు ఒక కమ్మరి ఇనుముతో చేసిన 
శని విగ్రహాన్ని బజారుకు తెచ్చి ఇలాచెబుతున్నాడు - ఈ విగ్రహాన్ని కొన్నవారిని 





65 





మాటలు విన్నవోరెవయినా దానిని కొంటారా? నియమానుసారం రాజు దానిని 
కొనుగోలు చేశాడు. 

అర్ధరా త్రివేళ రాజుగారి గదిలో ఏదో మెజసినట్టయింది. ఒక అందమయిన 
(స్త్రీ ప్రత్యక్షమై రాజుతో ఇలా చెప్పింది - “ఇప్పుడు నీ గృహంలో శని వచ్చి 
కాపురమున్నాడు. నేను రాజ్యలక్ష్మీని. ఇక్కడ ఉండలేను. నాకు శలవు ఇవ్వు 
రాజూ! 


రాజ్యలక్ష్మీ వెళ్లిపోయింది. ఒకరి తరువాత ఒకరు ధర్మం, కర్మ యశస్సు, 
బలం అన్నీ వదలి వెళ్లిపోయాయి. ఇప్పుడు సత్యం వంతు వచ్చింది. సత్యము 
కూడా వెళ్లబోతుంటే మహారాజు చేయి పట్టుకిని ఇలా అన్నాడు - 
“మిగిలినవన్నీ పోతే పోవచ్చుగాక. నేను నిన్ను మాత్రం వెళ్లనీయను. నేను 
సత్య(వ్రతాన్ని అవలంబించుకొని ఉన్నాను. సత్యాన్ని ఆచరణలో పెట్టాను. నీ 
సాక్షాత్కారము కోసమే నేను శని విగ్రహాన్ని కొన్నాను. సత్యదేవా, కరుణించు, 
దయచేసి నా గృహంలో నివసించు.” 

సత్యదేవుడు దీనికి ఎదురు సమాధానం చెప్పలేకపోయాడు. సత్యదేవుడు 
పోకుండా ఆగిపోయేసరికి మిగిలినవన్నీ తిరిగి వచ్చాయి. “సత్యమేవ జయతే, 
నాన్ఫతమ్‌ - సత్యమే జయిస్తుంది, అబద్దం కాదు. 


భగవంతునికి ఎవరు ప్రియులు 


ఒకసారి అబూబిన్‌, ఆడన్‌ గాఢంగా నిద్రపోతున్నాడు. అతనికి ఒక కల 
వచ్చింది. దేవదూత ఒకడు బంగారు పుటలు గల ఒక పుస్తకంలో ఏదో 
(వ్రాస్తున్నాడు. 

ఆబూ అడిగాడు - “మీరు వ్రాస్తున్నదేమిటి?” దేవదూత ఇలా చెప్పాడు - 


అము మమమ ము 
66 


క (వరణ బీపాలు య్‌ 

(భగవంతునికి అత్యంత (పీతిపాత్రులయిన వ్యక్తుల జాబితా |వ్రాస్తున్నాను. ' 
ఇందులో నాపేరు ఉన్నదా?” ఇలా అబూ అడిగేసరికి దేవదూత తల అడ్డంగా 
త్రిప్పి, “లేదు? అని చెప్పాడు. ఆబూ ఇలా ప్రార్థించాడు - “భగవంతుడిని 
(పీమించలేకపోయినా, భగవద్భక్తులను (ప్రేమించే వ్యక్తులు కొందరు ఉంటారు. 
అట్టి వ్యక్తుల జాబితా ఎప్పుడయినా మీరు వ్రాయబూనుకుంటే, దయ చేసి 
అందులో నా పేరు కూడా చేర్చండి.” దేవదూత అదృశ్యమయిపోయినాడు. 
నుర్నాడు రాత్రికి మళ్లీ కల వచ్చింది. అదే దేవదూత. అదే బంగారు పేజీల 
పుస్తకం. కండ్లు మిరుమిట్టు గొలిపే ఆ వెలుగుకు అబూ మేల్కొన్నాడు. 
దేవదూతను చూసి ఆబూ అడిగాడు - 'మహత్మా మీరు 
చదువుతున్నదేమిటి?' దేవదూత జవాబు చెప్పాడు - “భగవంతుడికి ఎక్కువ 
పీతిపాత్రులయిన వ్యక్తుల పేరు .చదునుతున్నాను. అబూ నిన్ను 
అభినందిస్తున్నాను. నీపేరు జాబితాలో మొట్టమొదట వ్రాయబడి ఉంది.” ఇలా 
చెప్పి దేవదూత అదృశ్యమైపోయాడు. 





అందువలన మానవ సేవయే నిజమైన భగవత్సూజ.' 


బాలుని నబ్వాఎలంబన౦ 


స్వామి సత్యదేవ పరి(వాజకులు విదేశ పర్యటన ముగించుకొనివచ్చి తమ 
అనుభవాలు చెబుతున్నారు. వారు చెప్పిన ఒక విషయం ఇది: - 

“ఒకనాడు సిస్టల్‌ (అమెరికా)లో వార్తాపత్రిక అమ్ముతున్న ఆరేండ్ల 
బాలుడు ఒకడు నా వద్దకు వచ్చి అడిగాడు - “మీరు పత్రిక కొనుక్కుంటారా?' . 
“వద్దు. నాకు పత్రిక అక్కరలేదు.” అని సమాధానం చెప్పాను. 

“ఒక సెంటు మాత్రమే. ఎక్కువ కాదు. అని ఆ బాలుడు 





67 


= క (వరణ దీపాలు క 
కరుణార్రస్వరంతో అన్నాడు. నేనొక సెంటు అతనికి ఇచ్చి, “ని తల్లిదండ్రులు 
నిరుపేదలా?” అని అడిగాను. 





అతడు ఎంతో ఆశ్చర్యపోతూ నావైపు చూసి “ఎందుకు?' అని అడిగాడు. 
“నీవు వార్తాపత్రికలు అమ్ముతున్నావు కనుక, అని నేను జవాబు చెప్పాను. 
“క్షమించండి. నా తల్లిదండ్రులు బాగా సంపన్నులే. కాని వారి సంపదపై 
ఆధారపడి నేను వృద్దుడను కాదల్బుకోలేదు.? ఇలా చెప్పి ఆ బాలుడు మరొక 
వ్యక్తి దగ్గరకు వెళ్లిపోయాడు- 


ఆ బాలుని స్వావలంబ భావనకు స్వామిజీ ఎంతగానో మెచ్చుకొన్నారు. 


[పముచందొ నవ్వుమొగం 


మున్షీ ప్రేమ్‌చంద్‌ ఎప్పుడూ నవ్వుముఖంతో ఉండేవాడు. ఉత్సాహంగా 
ఉండేవాడు. అంతేకాదు. ఆయన నవ్వు చుట్టూ వ్యాపించేది. ఆయన 
సంపర్కంలోకి వచ్చిన వ్యక్తిమొగం మాడ్చుకొని వుండేవాడు కాదు. ఒకసారి 
జరిగిన విషయం, (ప్రయాగ విశ్వవిద్యాలయ సాహిత్య పరిషత్‌ తరపున ఒక 
కార్యక్రమానికి అధ్యక్షత వహీంచవలసిందిగా వారిని ఆహ్వానించారు. అక్కడికి 
ప్రవేశించగానే ఆయన అంతటా నవ్వుల పువ్వులను విరజిమ్మసాగారు. అందరూ 
పకపక నవ్వుతున్నారు. అక్కడ ఒక విద్యార్థి అడిగాడు - “మీకున్న అత్యంత 
ప్రేయమయిన కోరిక ఏమిటీ?’ నవ్వుల మధ్య (ప్రేమ్‌చంద్‌ ఇలా చెప్పాడు - 
“నాకున్న పెద్దకోరిక ఒకటే. భగవంతుడు నన్ను నిష్టయోజకుల నుండి 
కాపాడాలని కోరుకుంటున్నాను. అ(ప్రయోజకత్వం అంటే నాకు ఊపిరాడదు - 


(ప్రేమ్‌చంద్‌ ఎప్పుడు తలచుకుంటే అప్పుడు వ్రాయగలరు. ఆయనకు 
బాహ్య సాధనాలు ఏఏ అక్కర్లేదు. మాటల మధ్య ఒకవ్యక్తి ఆయనను అడిగాడు 


68 


స్‌ క్త 
మే 3 (పేరణ దీపాలు P= 3 


- “ముస్టీజీ మీరు ఎలాంటి కాగితం మీద వ్రాస్తారు? ఎలాంటి “పెన్‌తో 
వ్రాస్తారు?" (ప్రీమచంద్‌ పెద్దగా నవ్వుతూ ఇలా జవాబు చెప్పాడు - “జనాబ్‌, 
అంతకు ముందు ఏమీ వ్రాయని కాగితం మీద |వాస్తాను.” మరల కొంచెం 
గంభీరంగా - “ఈ ఆడంబరాలన్నీ నాలాంటి వ్రాత పనివాళ్లకు కాదు.” 


గృహాలంకరణ 


మహారాజా రణజిత్‌ సింహుని వద్దకు ఒకసారి ఒక వ్యాపారి అత్యంత 
సుందరమైన పూల గాజు కూజా అమ్మటానికి తెచ్చాడు. మహారాజా దానిని 
తీసికొని అవతల విసిరి పారవేశాడు. అది ముక్కలు ముక్కలయిపోయింది. 
అంతట ఆ వ్యాపారితో ఇలా అన్నాడు - ' ముక్కలను బజార్లో అమ్ముకొనిరా!' 





సభికులందరూ ఆశ్చేర్యచకితులైపోయారు. కాసేపటికి వ్యాపారి వట్టి 
చేతులతో వచ్చాడు. మహారాజా (ప్రక్కనే ఉన్న అరలో నుండి ఇత్తడి సిరాబుడ్డి 
వ్యాపారి చేతికిచ్చి, దానిని పగులకొట్టి బజారులో అమ్ముకొని రమ్మని చెప్పాడు. 


కొంతసెపటికి వ్యాపారి బజారు నుంచి వచ్చాడు. పగిలిపోయిన సిరాబుడ్డి 
అమ్మితే రెండుపైసలు వచ్చాయని తెచ్చాడు. మహారాజా అందరినీ సంబోధిసూ 
ఇలా చెప్పాడు -చూడండి. నాదేశం ధనికదేశం కాదు. కేవలం అలంకరణ కోసం 
ఇలాంటీ ఖరీదయిన వస్తువులను మనం ఉపయోగించుకోలేము. ఇవి పగిలిపోతే 
ఎందుకూ పనికిరావు. చెత్తకుప్పలో పారవేయవలసిందే. ఇత్తడి వస్తువులు 
పగిలిపోయినా సగం ధరకు అమ్ముడుపోతాయి.' అక్కడున్న వారందరూ. 
రణజిత్‌ సింహుని మాటలు విని ఆయనను (ప్రశంసించకుండా 
ఉండలేకపోయారు. 





69 


(పేరజ దీపాలు 





నిర్వయుడైన తత్త్వవేత్త 


ఒక పర్యాయం తైమూర్‌లంగ్‌ చాలామంది బానిసలను తీసుకొని వచ్చాడు. 
బంధింపబడిన ఆ బానిసలందరినీ అమ్మేందుకు తానే స్వయంగా ధర 
చెప్పేవాడు. బేరం కుదిరితే అమ్మివేస్తుండేవాడు. ఆ బానిసలందు తుర్కిస్టాన్‌కు 
చెందిన ఒక తత్త్వవేత్త ఉన్నాడు. అతని పేరు అహమదీ. తైమూర్‌ అతనిని 
అడిగాడు - ఈ (ప్రక్కన నిల్చున్న ఇరువురు బానిసల విలువ ఎంత ఉంటుంది? 
చెప్పండి.' అహమదీ ఇలా చెప్పాడు - “వీరు తెలివి గల వారిలాగా కనిపిస్తున్నారు. 
వీరి విలువ నాలుగువేల అశర్చీలకు తక్కువ ఉండదు.” తైమూర్‌ లంగ్‌ అడిగాడు 

“అయితే నేను ఎంత విలువ చేస్తానో చెప్పండి.” 

కాసేపు ఆలోచించి, అహమదీ చెప్పాడు - “20 అశర్బీలు.' 

తైమూర్‌ కోపంతో కంపించిపోయాడు. “ఇది నాకు అవమానం. నా శాలువ 
చేస్తుంది ఈ ఖరీదు.” అహమదీ కోపంతో జేవురించిన తైమూర్‌ ముఖం వంక 
చూస్తూ ఇలా చెప్పాడు - “ఈ విలువను నేను నీవు కప్పుకున్న శాలువను బట్టే 
చెప్పాను. నీలాంటి అత్యాచారి యొక్క విలువ ఒక అశర్చీ కూడా వుండదు.! 

ఇంత నిర్భయంగా చెప్పిన సమాధానం విన్న తరువాత తైమూర్‌లంగ్‌ కొపం 
శాంతించింది. సత్యాన్ని నిర్భయంగా చెస్పేన ఆ పరాక్రమశాలి. సాహసి అయిన 
తత్త $వేత్తను ఆయన విడుదల చేశాడు. 


బ్వర్రణరకం౭లు 


వాంగ్‌లీ అనే యుద్దవీరుడు కన్‌ప్యూషియస్‌ వద్దకు వెళ్లి ఇలా అడిగాడు = 
“స్వామీ, నాకు స్వర్గం అంటే ఏమిటో నరకం అంటే ఏమిటో సెలవియండి. 
వాటి నడుమ వున్న తేడా వివరించండి.” కన్‌ప్యూషియస్‌ చిరునవ్వు నవ్వుతూ 
ఇలా చెప్పాడు - నీవు యుద్దవీరుడవనుకుంటున్నావు. కాని నిజానికి కాదు. 


70 








చూస్తే ఒక బిచ్చగాడిలాగా కనిపిస్తున్నావు.” 

ఇది విని వాంగ్‌ లీ (క్రుర్ద్ణుడైపోయాడు. (క్రోథావేశంతో ఒర నుండి ఖడ్గాన్ని 
సర్రున లాగాడు. ఇది చూచి ఆ తత్త్వవేత్త పకపక పెద్దగా నవ్వసాగాడు. ఖడ్గం 
వైపు చూపిస్తూ, 'ఈ కత్తి చూసుకొని నీవేదో మహాగర్వంగా ఉన్నావు. అది నకిలీ 
ఖడ్గం, నిజమైనది కాదు. నమ్మకం లేకపోతే నా కంఠాన్ని కోసి చూపించు.! 


వాంగ్‌లీ ఆలోచనలో పడిపోయాడు. ఆ తత్త్వవేత్త మాటలలో ఏదో 
అంతరార్థం వుంటుందని తోచింది. అతను శాంతించాడు. శిరస్సు వంచాడు. 
కత్తిని ఒరలో కి నెట్టాడు. 

కన్‌ప్యూషీయస్‌ చెప్పాడు - “చూచావా, నీవు క్రోధాగ్నితో జ్వలిస్తూ ఖడాన్ని 
చూపిస్తున్నప్పుడు అది నరకం. నీవుశాంతించి, స్తిమితం పొందినపుడు స్వర్గం, 
స్వర్గనరకాలు నడుమ వుండే తేడా నీ మనఃస్థితి, నీ (ప్రవర్తన పైన ఆధారపడి 
ఉంటుంది. 


tout 


ఒకసారి డాక్షర్ద తమ మిత్రులతో కలిసి అడేగావ్‌ వెళ్లారు. అక్కడ ఆయన 
మి(త్రులొకరున్నారు. వారింట్లో మిత్రుని కుమారునికి ఉపనయనం 
జరుగుతోంది. ఆనాడు శనివారం. భోజనాదికాలు పూర్తి అయ్యేసరికి 
ఆలస్యమయింది. నాగపూర్‌ తిరిగి వెళ్లేందుకు ఒక బస్సు వుంది కాని, అది 
దాటీపోయింది. 


ప్రతి ఆదివారం నాగపూర్‌లోని స్వయంసేనకులందరికీ ఏకీకరణ 
వుంటుంది. సమత కార్యక్రమం ఉంటుంది. అందులో ప్రతి స్వయంసేవక్‌ 
నియమంగా పాల్గొనాలి. అక్కడ డాక్లర్లీకి అడేగావ్‌లో సాయంకాలం 


71 








అయిపోయింది. నాగపూర్‌ చేరేందుకు వేరే వాహనం ఏదీ లేదు. డాక్టర్ణీ అక్కడి 
నుండి నాగపూర్‌కు నడిచి వెళ్లాలని నిశ్చయం చేసుకున్నారు. ఆయనతోపాటు 
నలుగురు స్వయంసేవకులు కూడా ఉన్నారు. 


“ఇక్కడి నుండి నాగపూర్‌ చాలా దూరం వుంది. మొత్తం 32 మైళ్ల 
దూరం.” అని ఎవరో చెప్పారు. డాక్టర్‌ హెడ్లేవార్‌ ఇలా చెప్పారు - “మేము రాత్రి 
అంతా నడుస్తూనే వెడతాం. ఉదయానికి న్నిర్లీత సమయంలోపల సంఘస్థాన్‌కు 
హాజరవృతాము.' 


మిత్రుడు ఆయన బంధువులూ ఎంతగానో చెప్పిచూశారు. డాక్టర్ణ్‌ ఎవరు 
చెప్పినా వినలేదు. వారు అక్కడి నుంచి కాలినడకన బయలుదేరారు. 
దృఢనిశ్చయంతో (ప్రయత్న శీలురైన వారికి భగవంతుడు కూడా తప్పక సహాయం 
చేస్తాడు - వారు 8 -10 మైళ్లు నడిచారు. ఇంతలో నాగపూర్‌ వెళ్లే బస్సు ఒకటి 
వారి వద్దకు వచ్చి ఆగింది - (డ్రయివర్‌ డాక్టర్డీని గుర్తుపట్టాడు. అందువల్ల 
మోటారు ఆపి, అడిగాడు - “డాక్టర్‌ సాబ్‌, ఇంత రాత్రి వేళ కాలినడకన 
ఇదేమిటి?! 


డాక్టర్ణీ నవ్వుతూ చెప్పారు - “భాయీ, నాగపూర్‌ పోవటం అవసరం, 
బస్సు దాటి పోయింది. వేరే వాహనం ఏదీ లేదు. మరేం చెయాలి?! 


“అయితే రండి, కూర్చోండి. (డ్రయివర్‌ వారిని తన (ప్రక్కన 
కూర్చోబెట్టుకున్నాడు. తక్కిన స్వయంసేవకులు వెనుక కూర్చున్నారు. రాత్రి 
సుమారు ఒంటిగంటన్నరకు వారు అందరూ నాగపూర్‌కు చేరారు. ఉదయమే 
సరిగ్గా సమయానికి వారు సంఘస్ట్రాన్‌లో ఉపస్టితులయినారు, 





72 


శ (వేరణ బీపొలు య 
బాలళివాజీ్‌ నిర్భయత్వం 


తల్లి జీజాబాయి బాలశివాజీకి రామాయణం, మహాభారతం, 
పురాణాలలోని వీరగాథలు చెబుతుండేది. నారో, | శ్రీమల్‌, హనుమంత్‌, గోపాజీ 
- వీరు శివాజీని తీర్చిదిద్దిన అధ్యాపకులు. దాదా కొండదేవ్‌ సంరక్షకుడు. 
పిన్నవయస్సులోనే * శివాజీ నిర్భయుడయిన వీరునిగా తయారయినాడు. 
అందుకు ఆయనకు లభించిన శిక్షణయే కారణం. 

తన కుమారుడు బీజాపూర్‌ సుల్తానుల కృపకు పాత్రుడై పైకి రావాలని 
తండ్రి అయిన శహాజీ కోరిక, ఎనిమిదేండ్డ వయస్సులో శివాజీని తండ్రి 
దర్బారుకు తీసికొని వచ్చాడు. దర్చారులోకి (ప్రవేశించగానే తండ్రి శివాజీకి వీపు 
నిమిరి నవాబుకు సలాం చేయమని చెప్పాడు. బాలుడు తండ్రి వైపు తిరిగి 
తీవ్రస్వరంతో ఇలా చెప్పాడు - 'ఈయన మనదేశపు రాజు కాదు. నేనీయనకు 
శిరస్సు వంచను.? దర్బారులో అంతా నిశ్శబ్దమైపోయింది. నవాబు బాలుడిని 
ద్వేషంతో చూశాడు. కోపగించుకున్నాడు. శివాజీ నిల్చుని వున్నాడు, నిశ్చలంగా, 
స్తిమితంగా. శహాజీ జంకుతూనే నవాబును క్షమాపణ కోరాడు. శివాజీ దర్భారు 
నుండి బయటపడి ఇంటికి వచ్చాడు. 

ఇంటికి రాగానే తండ్రి పుత్రుడిని మందలించాడు. శివాజీ జవాబు చెప్పాడు 
- “విదేశీ రాజు ముందర తలవంచటం మృత్యువుతో సమానం. తండ్రీ నేను 
జీవించి ఉండగా ఈ అవమానాన్ని సహించలేను. ఇక ముందు సహించబోను.' 
తండ్రికి నోటమాట రాలేదు. శివాజీని చూస్తూ నిల్చుండిపోయాడు. పుత్రుడి 
భావి జీవితాన్ని గురించి ఆ తండ్రి చింతా క్రాంతుదైనాడు. 








73 


క న (వేరణ బీపాలు యష్‌ 
బాలశెవాజ గోరక్షణ 


శివాజీ అప్పటికింకా 12 యేండ్ల బాలుడు. ఒకరోజున అతడు బీజాపూర్‌ 
రాజమాగ్గంలో వెడుతున్నాడు. ఒక కసాయివాడు ఒక ఆవును |త్రాడుతో 
బంధించి లాక్కొని వెడుతున్నాడు. శివాజీ ఇది చూశాడు. ఆ గోవు భీతితో 
ఆతురతతో అటూ ఇటూ చూస్తూ పారిపోవాలని ప్రయత్నిస్తోంది. 
కసాయివాడు మాటిమాటికి దానిని కర్రతో కొడుతున్నాడు - గోవును మాతగ్గా 
భావించే హిందువులు అసహాయులై, తలలు వంచుకొని, దుకాణాలలో 
కూర్చొని, ఈ దుష్కృతాన్ని చూస్తూ నిస్సహాయస్టితిలో ఉన్నారు. బాలశివాజీ 
ఖడ్గం ఒర నుండి పైకి వచ్చింది. అతడు ముందుకు లంఘించి కసాయి వాని 
వద్దకు వెళ్లాడు. గోవు మెడకున్న త్రాటిని కోసివేశాడు. ఆవు పారిపోయింది. 
కసాయి ఏదో చెప్పబోయేలోగా అతని తల తెగి ధడేలున నేలమీద పడిండి. వాని 
దేహం భూమిమీద పడి త్రెళ్లింది. ఈ సమాచారం దావానలం వలె 
వ్యాపించిపోయింది. దర్బారులో ఫిర్యాదు చేయబడింది. నవాబు కోథంతో 
ఊగిపోయాడు. (ప్రమాదంగా పరిణమిస్తున్న తన పుత్రుడిని బీజాపూర్‌ నుండి 
బయటకు పంపవలసిందిగా నవాబు శహాజీని ఆదేశించాడు. 

శివాజీ బీజాపూర్‌ వదలిపెట్టాడు. కాని హిందూ సామ్రాజ్య సంస్థాపనను 
గురించి తన స్వప్నాన్ని మాత్రం వదలిపెట్టలేదు. దానిని తన హృదయంలో 
భ(ద్రపరుచుకున్నాడు. తుదకు ఆ రోజు కూడా వచ్చింది. బీజాపూర్‌ సులాన్‌ 
శివాజీని తన రాజ్యంలో వున్న స్వతంత్ర హిందూ స[మ్రాట్టుగా గుర్తించి 
ఆహ్వానించాడు. శివాజీ ఏనుగుపై ఊరేగుతూ బీజాపూర్‌లోని రాజనూర్గముల 
గుండా దర్భారులోకి ప్రవేశించాడు. నవాబు ముందుకు వచ్చి ఆయనకు స్వాగతం 
పలికాడు. ఆయన ముందు శిరస్సు వంచాడు. 

(ప్రపంచం వంగుతుంది, వంచేవాడే కావాలి (దునియా రుక్‌తీ స్పై, 
ర్షుుకానే వాలా చాహియే) 








74 





[పరణ దీపాలు 


జిరబాలుడు ఛతనాలుడు 


పన్నా నరేషుడయిన చంపతరాయ్‌ కుమారుడు ఛ[త్రసాలుడు 1706 
సం.లో దుర్గమ పర్వతారణ్య (ప్రాంతంలో జన్మించాడు. బాలునికి 13వ యేడు 
వచ్చింది. తండ్రి స్వర్గస్టుడైనాడు. పిమ్మట అతడు మాతామహుడి ఇంట్లో 
పెరిగాడు. అటు తరువాత పన్నాకు వచ్చాడు. పిన తండ్రి సుజానరాయ్‌ ఎంతో 
మెలకువతో అతనికి సైనిక శిక్షణ యిప్పించాడు. తండ్రి శౌర్యసాహసాలు 
కుమారుని కూడా సంక్రమించాయి. 

ఢిల్లీ సింహాసనం మీద జౌరంగజేబు అప్పటికే ఆసీనుడై ఉన్నాడు. 
ఆరోజుల్లోనే ఛత్రసాలుడు తన సమవయస్కులైన రాజపుత్ర బాలురతో కలిసి 
వింధ్యవాహినీ మందిరానికి భగవతీ దర్శనార్థం బయలుదేరి వెళ్లాడు. యువరాజు 
ఛత్రశాలుడు చెప్పులు బయట విడిచాడు. చేతులు కాళ్లు కడిగికొన్నాడు. 
దేవీపూజ కొరకు పుష్పాల కోసం ప్రక్కనే వున్న పూలతోటలోకి ప్రవేశించాడు. 
పూలు కోసుకుంటూ కొంచెం దూరం వెళ్లాడు. ఇంతలో గుర్రం మీద ఎక్కి 
అక్కడికి ఒక ముసల్మాను సైనికుడు వచ్చి అడిగాడు - “వింధ్యవాసినీదేవి 
మందిరం ఎక్కడ?' ఛత్రసాలుడు అఢిగాడు - “నీకెందుకు? దేవీపూజ 
చేస్తావా?” ముసల్మాను సర్దారు ద్వేషంతో కూడిన స్వరంతో ఇలా అన్నాడు - 
“ధీ ఛీ. మేము మందిరాన్ని ధ్వంసం చేయటానికి వచ్చాము. ఛత్రసాలుడు ఇది 
వింటూనే పూలబుట్టు మరొక బాలునికి యిచ్చి, ఇలా గర్జించాడు - “నోరు దగ్గర 
పెట్టుకొని మాట్లాడు. మళ్లీ ఆ మాట అన్నావంటే నీ నాలుక చీరేస్తాను.' 


సర్‌దార్‌ నవ్వి ఇలా అన్నాడు - నీవేమి చేయగలవు? నీ దేవి.....” మాట 
ఇంకా పూర్తి కాకముందే ఛత్రసాలుని ఖడ్గం అతని రొమ్ము దగ్గర ఆని ఉంది. 





75 


(పరణ దీపాలు 








యుద్దం మొదలయింది. ఖడ్గాలు దగ్గర వున్న రాజపుత్ర బాలురు తమ కత్తులను 
ఒరల నుండి పైగి లాగారు. కత్తులు కత్తులు కలిశాయి. ఆశ్చర్యం! ఛత్రసాలుడు 
శత్రుసైనికులనందరినీ హతమార్చాడు. మందిరంలో జరిగిన యుద్దవార్త 
మహారాజుకు అందింది. మహారాజు సుజానరాయ్‌ యుద్దస్థలానికి వచ్చాడు. 
జరిగినదంతా చూచి ఆనందంతో పులకరించిపోయాడు. ఛ్రసాలుళ్లి 
హృదయానికి హత్తుకొన్నాడు. 

భగవతి వింధ్యవాసినీ దేవి తన నిజమైన భక్తుడి శౌర్యకుసుమార్భనతో 
(ప్రసన్నురాలయింది, 


ఇఅండమాను శిక్ష కంటే 
మరణదరండనే మేలు 


హైదరాబాదు రాజ్యానికి సమీపంలో జేరాపూర్‌ అనే పేరు గల ఒక చిన్న 
హిందూసంస్థానం ఉండేది. 1857లో జరిగిన స్వాతంత్ర్య సంగ్రామంలో అక్కడి 
రాజు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నాడు. అతడు ఇప్పుడింకా బాలుడే. ఆ 
రోజుల్లో హైదరాబాదు నిజాం దగ్గర మంత్రిగా ఉన్న సాలార్‌జంగ్‌ అతనిని 
మోసంతో బంధించి, ఆంగ్రేయులకు అప్పగించాడు. 


ఆంగ్లేయ అధికారి కర్నల్‌ మిరాజ్‌ టేలర్‌ బాలుడైన ఆ రాజుతో మిక్కిలి 
స్నేహంగా ఉండేవాడు. రాజు ఆ అధికారిని “అప్పా” అని పీలుస్తుండేవాడు. కర్నల్‌ 
టేలర్‌ రాజును కలుసుకొనేందుకై జైలుకు వెళ్లాడు. బాలుడు కనుక వివేకము 
లేనివాడని భావించి అతనిని బుజ్జగింపసాగాడు - “తిరుగుబాటు చేసేవారి 
వివరాలు చెబితే నిన్ను క్షమించి వదలిపెడతాము.' 





76 


రే [వరణ దీపాలు కరే 


నిజమైన దేశభక్తుడయిన ఆ వీరబాలుడు తన సహచరులను మోసం 
చేస్తాడా? అలా ఎన్నటికీ జరుగదు. రాజు నవ్వి ఇలా చెప్పాడు - “అప్పా, నేను 
ఎవరి పేరు చెప్పును. నా ప్రాణాలు కాపాడుకొనేందుకై తోటి సోదరుల జీవితాలకు 
ముప్పు కలిగిస్తానా? అది కృతఘ్నత అవుతుంది. నేనీ పాపం చేయలేను. ' 





నీకు మరణశిక్ష విధింపబడుతుంది తెలుసా?! 


బాలుడయిన ఆ రాజు సౌమ్యస్తిమిత గంభీర స్వరంతో ఇలా సమాధానం 
చెప్పాడు - అవును. నాకు తెలుసు. పిరికివారు మృత్యువుకు ముందే వేల 
పర్యాయాలు మరణిస్తారు. వీరులు మృత్యువులోనే ఆనందం అనుభవిస్తారు, ఒకే 
పర్యాయం మరణిస్తారు. అప్పా, నేను మృత్యువులోని ఆనందానుభివాన్ని 
కోరుకుంటున్నాను.” అని చెప్పి బాలుడు అం గీకరించనేలేదు.. 


కర్నల్‌ టేలర్‌ జోక్యంతో బాలుడని, భావించి అతనికి అండమాను శిక్ష 
విధించారు. శిక్షను విని ఆ బాలుడు విచారం వ్యక్తం చేశాడు - “జైలుశిక్ష లేక 
అండమాను శిక్ష ఎందుకు కొరగానివాడు కూడా స్వీకరించడు. ఇకనేనో 
రాజును. అండమాను శిక్షకు బదులు మరణశిక్ష అంటేనే నాకు ఇష్టం.” 


అని చెబుతూ రాజు ఒక ఆర్లీయ కాపలాదారుని వద్ద నుంచి తటాలున 
పిస్తోలు లాక్కొన్నాడు. తొనే కాల్చుకొని మరణించాడు. ఆ సుకుమార వీరకిశోర 
జీవన కుసుమం నేల రాలిపోయింది. అతని సాహసాన్ని చూసి అంతా 
ఆశ్చర్యచకితులైనారు. 





77 





యుధిస్నిరుని విద్యాభ్యాసం 


కౌరవులూ పాండవులూ గురువైన ద్రోణాచార్యుని వద్ద విద్య 
నభ్యసించారు. నీతి, ధర్మములను గురించిన పాఠం చెబుతున్నాడు గురువు. 
ఆచార్యుడు, శిష్యులకు మూడు వాక్యాలు చెప్పీ, వాటిని కంఠస్థం చేయమని 
చెప్పాడు - “సత్యము పలుకుము, ధర్మము నాచరింపుము, (క్రోథము 
'చెందవర్దు' 


ఇతర బాలురు అందరూ కొద్ది క్షణాలలోనే ఆ మూడు వాక్యాలు 
వల్లెవేసి గురువుగారికి. వప్పజెప్పారు. యుధిష్టిరుని వంతు వచ్చింది. అతడు 
వినమ్రుడై చేతులు జోడించి నిల్చున్నాడు” క్షమించండి, ఆచార్యవర్యా, నాకు 
ఇప్పటికి కేవలం రెండు వాక్యములు మాత్రమే కంఠస్టమైనాయి! 

“ఏమిటి దీని అర్థం? మూడవ వాక్యం రావటానికి నీకు ఎంత సమయం 
కావాలి ఇంకా?’ (ద్రోణాచార్యునికి అసంతృప్తి కలిగింది. “ఆచార్యా, మూడవ 
వాక్యాన్ని నేను రేపు వప్పజెప్పుతాను' యుధిష్టరుడు విన్నవించాడు. “మంచిది, 
రేపు వప్పజెప్పు' ద్రోణాచార్యుడు తన అంగీకారాన్ని తెలిపాడు. 


ఆ రేపు వచ్చింది. యుధిష్టిరుని పాఠం కంఠస్టం కాలేదు. గురువుగారు 
మండిపడ్డాడు. ఆయన బెత్తం తీసుకొని రెండు దెబ్బలు వేశాడు - “జ్యేష్ట 
పుత్రుడవై ఉండి నీవింత. మందమతిగా ఉంటావా! ఇంతటి సరళమయిన 
చిన్న వాక్యాన్ని కూడా నీవు కంఠస్థం చేయలేక పోయావు!’ బాలుడైన 
యుధిష్టిరుని ముఖంలో మాలిన్యం యేమా [త్రం కనిపించలేదు. అతడు ఏమీ 





78 


U 
oa 
A 


EN (పేరణ దీపాలు 
TT TT TT ETT TTT 
జరుగనట్టుగోనే దరహాసవదనుడై ఉన్నాడు. ద్రొణాచార్యునికి ఆశ్చర్యం 
వేసింది. ఆయన యుధిన్టీరుళ్లీ అడిగాడు - “అయితే నీకు ఏ వాక్యము గుర్తు 


ఉండడం లేదో చెప్పు?! 


“ధర్మాన్ని ఆచరించే శక్తి నాకింకా రాలేదు గురుదేవా! నేను మీతో సత్యము 
చెప్పాను. మీరు నన్ను దండించారు. ఆ సమయంలో క్రోథము 
చెందకూడదని మనస్సులో అనుకుంటున్నాను. దీనితో మొదటి రెండు 
వాక్యాలు నా జీవితంలో భాగాలు అయినాయి అని నాకు విశ్వాసం కలిగింది. 
ఇక మూడవ వాక్యాన్ని ఆచరణలో పెట్టెందుకు ప్రయత్నం చేస్తాను? 


ఇది వినటంతోనే (ద్రోణాచార్యుని నేత్రాలనుండి అశ్రువులు రాలాయి. 
“యుధిష్టిరా! నా ప్రియమైన శిష్యుడవు నీవు. ఈ రోజున నీవు నా కండ్లు 
తెరిపించావు. పాఠాన్ని కంఠష్టం చేయటం అంటే అరం దానిని నోటితో 
వల్లించటం కాదు దానిని జీవితంలో అమలు జరపటం, ఆచరణలో పెట్టడం' 


లుధుర ఎంక్కు 


ఒక పర్యాయం విక్రమాదిత్య మహారాజు తన సైనికులతోను, 
మంత్రితోను కలిసి వేటకై అడవికి వెళ్ళాడు. వేచాడుతూ వేటాడుతూ 
అడవిలో ఒకరినొకరు దూరమైనారు. ఒకచోట చెట్టు క్రిందనీడలో అంధుడు, 
వృద్దుడు అయిన ఒక సాధువు కూర్చుని ఉండగా చూచి విక్రమాదిత్యుడు 
అడిగాడు - “సాధుమహారాజ్‌, ఇటువైపుగా ఎవరైనా ఇంతకుముందు 
వెళ్ళారా! ఆ అంధసాధువు ఇలా చెప్పాడు - “మహారాజా! అందరికంటె 
ముందు మీ సేవకుడు వెళ్ళాడు. అతని వెనుక మీ సేనానాయకుడొకడు 





79 


క్‌ గ్‌ (వేరణ దీపాలు ల 


వెళ్ళాడు. సనానాయకుని తరువాత మీ మంత్రి కూడా ఇంతకునుందే 
వెళ్ళాడు” అంధుడైన ఆ సాధువు చెప్పిన సమాధానం విని విక్రూదిల్యుడు 
ఆళ్ళర్యంతో ఆసక్తితో ఇలా అడిగాడు - “మహాత్మా! మీకు సే లు 
కనిపించవుకదా! నా సేవకుడు, సేనానాయకుడు, మంత్రి ఇక్కడ, డి 
ఇప్పుడే వెళ్ళినట్టు ఎలా గ్రహించారు. నేను రాజునైనట్టు కూడా 
కనుగ్‌"న్నారు?' 





అంధుడైన సాధువు ఇలా చెప్పాడు - “మహారాజా! నేనా ముగ్గ 
మిమ్ములను మీ మాటలు విని కనిపెట్టాను. అందరికంటె ముందు 
"సేవకుడు వచ్చినాతో, ' ఏమిరా, గ్రుడ్డవాడా! ఇటు ఎవరైనా వచ్చారా?! 
అడిగాడు. కొంతసేపటికి సేనానాయకుడు వచ్చి, “సూరదాస్‌, ఇటు ఎవరా 
వెళ్ళారా?” అని అడిగాడు, - చివరకు మీ మంత్రి వచ్చి 'సూరదాస్‌జీ ౪ 
ఎవరయినా వెళ్ళారా?” అని అడిగారు. మీరు వచ్చి, “సాధుమహారాజ్‌! ఇ€'. 
ఎవరైనా బాటసారి వచ్చి వెళ్ళాడా?” అని అడిగారు. “మహారాజా! ఒక వ 
యొక్క వాక్కు ద్వారా అతని పదవి, అతని ప్రతిష్ట ఏమిటో గుర్తించవచ్చు 


80 


